ఎలా తెలుసుకున్నాం? - 12 


ఎలా తెలుసుకున్నాం ? 12 వాతావరణం 


వాతావరణం 


ఐజాక్ అసిమోవ్ ప్రఖ్యాత శాస్త్రవేత్త , విజ్ఞానశాస్త్రం పై పుంఖాను 
పుంఖాలుగా రాసి ప్రఖ్యాతిగాంచాడు. ఇతను పెద్దలకోసం, 
పిల్లలకోసం విరివిగా రాశాడు . రష్యాలో పుట్టిన అసిమోవ్ మూడేళ్ళ 
వయస్సప్పుడు తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వచ్చి బ్రూక్లిన్లో 

పెరిగాడు . అతడు 200కి పైగా పుస్తకాలు రాశాడు . తెలియని 
దానిగురించి శోధించే గుణం , మానవ నైజం గురించి లోతైన 
అవగాహన కారణంగా అతని రచనలు లక్షలాది పెద్దలను , 
పిన్నలను అలరిస్తున్నాయి . 


ఐజాక్ అసిమోవ్ 
అనువాదం : డా ॥ వి . శ్రీనివాస చక్రవర్తి 


ఐజాక్ అసిమోవ్ 
(1920 - 1992 ) 


ఆయోనోస్ఫియర్ 


350km 


మీసోస్ఫియర్ 


ఇప్పటివరకు ఈ శీర్షికలో వెలువడిన పుస్తకాలు 
ఎలా తెలుసుకున్నాం ? 1 భూమి గుండ్రంగా ఉంది 
ఎలా తెలుసుకున్నాం ? 2 రోదసి 
ఎలా తెలుసుకున్నాం ? 3 సముద్రపు లోతుల్లో సజీవ ప్రపంచం 
ఎలా తెలుసుకున్నాం ? 4 సూక్ష్మక్రిములు 
ఎలా తెలుసుకున్నాం ? 5 అంటార్కిటికా 
ఎలా తెలుసుకున్నాం ? 6 చమురు 
ఎలా తెలుసుకున్నాం ? భూకంపాలు 
ఎలా తెలుసుకున్నాం ? 8 విద్యుత్తు 
ఎలా తెలుసుకున్నాం ? 9 సౌరశక్తి 
ఎలా తెలుసుకున్నాం ? 10 కిరణజన్య సంయోగక్రియ 
ఎలా తెలుసుకున్నాం ? 11 సూర్యకాంతి 
ఎలా తెలుసుకున్నాం ? 12 వాతావరణం 


ఓజోన్ పొర 


స్ట్రాటోస్ఫియర్ 


ట్రోపోస్ఫియర్ 

భూమి 


ఒక్కొక్క పుస్తకం వెల 15 రూపాయలు, మొత్తం 12 పుస్తకాల విలువ 180 రూపాయలు . 


వెల : రూ .15/ 


ISBN 978 -81- 906128 - 8 - 3 


జన విజ్ఞాన వేదిక 


మంచి పుస్తకం 


ఎలా తెలుసుకున్నాం ? - 12 


వాతావరణం 


ఐజాక్ అసిమోవ్ 
అనువాదం :డా | | వి . శ్రీనివాస చక్రవర్తి 


జన విజ్ఞాన వేదిక 


మంచి పుస్తకం 


How Did We Find Out ATMOSPHERE by Inanc Animov 
ఎలా తెలుసుకున్నాం ? -12 
వాతావరణం 


రచయిత : ఐజాక్ అసిమోవ్ 
అనువాదం : డా ॥ వి . శ్రీనివాస చక్రవర్తి 
ప్రచురణ : ఫిబ్రవరి , 2008 Goo d 
ప్రతుల సంఖ్య : 3000 


విషయ సూచిక 


వెల : రూ . 15/ 


ISBN 978 -81- 906128 -8 - 3 


1. పరమాణువులు - పీడనం 
2. వాయువులు 
3 . అణువులు - ఎత్తులు 
4 . ప్రశస్త వాయువులు - అయానులు 
5 . అన్యలోకాలు 


ప్రచురణ , ప్రతులకు : 
జన విజ్ఞాన వేదిక 
జి . మాల్యాద్రి, కన్వీనర్ , ప్రచురణల విభాగం 
ఇంటి నెం . 8 - 1 - 6,బాలాజీరావు పేట , 
తెనాలి - 522 202 
ఫోన్ : 94405 03061 


మందce 


మంచి పుస్తకం 
12 - 13-450 , వీధి నెం . 1 , 
తార్నాక , సికింద్రాబాద్ - 500 017 . 

ఫోను : 9490746614 
www. manchipustakam.in 
info @ manchipustakam.in 


ముద్రణ : 
చరిత ఇంప్రెషన్స్ లో 
1 - 9 - 1126 /బి , 
ఆజామాబాద్ , హైదరాబాద్ - 20 . 
ఫోన్ : 040 - 27678411 


1 . పరమాణువులు - పీడనం 


భూమి చుట్టూ , మన చుట్టూ ఉన్నగాలినేవాతావరణం అంటాం . ఇది 
( అట్మాస్ఫియర్ )గాలి బంతి అన్న అర్థం గల గ్రీకు పదాల నుండి వచ్చింది . 
అ సామాన్యంగా మనం గాలి ఉనికిని పెద్దగా పట్టించుకోం . గాలి కంటికి 
కనిపించదు . స్పర్శకి తెలియదు . అసలేమీ లేనట్టే ఉంటుంది . కేవలం గాలి 
మాత్రమేఉన్న పెటె తెరిచి చూస్తే అరె ! ఇందులో ఏమీ లేదే , ఖాళీగా ఉందే 
అనుకుంటాం . 

అయినా కూడా గాలి ఉందని మనకు తెలుసు.గాలి మనస్పర్శకి తెలియదు 
అన్నప్పుడు , నిశ్చలంగా ఉన్న గాలి స్పర్శకి తెలియదు అని నా ఉద్దేశం .కాని 
సూర్యతాపు వల్లగాలి వేడెక్కుతుంది . కొన్ని ప్రదేశాలలో ఎక్కువగాను, కొన్నిచోట్ల 
తక్కువగాను వేడెక్కుతుంది . వేడెక్కిన గాలి పైకి లేచినప్పుడు చల్లగాలిదాని 
స్థానాన్ని ఆక్రమిస్తుంది . అలా చలనంగలగాలి నే పవనం ( విండ్ ) అంటాం . 

ఎదురుగాలి మన ముఖాన్ని , శరీరాన్నితాకినప్పుడూ ఆ స్పర్శ మనకు 
తెలుస్తుంది . చలికాలంలో అలాంటి గాలి మననుచాలా ఇబ్బంది పెడుతుంది . 
చలిగాలి మన శరీరంలోని వేడిని కాజేస్తుంది . దాంతో మనకి ఇంకా చలిగా 
అనిపిస్తుంది . అదే వేసవికాలంలో అయితేగాలి వీచినప్పుడు చల్లగా , హాయిగా 
అనిపిస్తుంది . 


వెశావరణం - 1 


గాలి బలంగా వీదిన్చుకు నా అంది . ఎందుకంటే బలమైన గాలులు 
చాలా విధ్వంసం చెయ్యగలవు, తుఫానులు , అర్చాగోలు వచ్చినప్పుడు ఉండే 
గాలికి పెద్ద చెట్లు కూకటి వేళ్ళలో అలలు 
, పెద్ద పెద్ద ఇళ్లు నేలమట్టం 
అవుతాయి.గాలి ఈ స్వరూపం తెలి అందులో ఏమీ లేదే అనడానికి 
వీల్లేదు . 


కంటికి కనిపించకపోయినా గాలిలో ఏదో ఉందని మన పూర్వీకులు 
గ్రహించారు. గ్రీకు తాత్వికుడు అనాక్సీమీనిస్ ( క్రీ. పూ . 570 - 500 )గాలి 
ఒక మూల పదార్థమని , తక్కిన అన్ని పదార్థాలుగాలి నుండే ఉద్భవించాయని 
తలపోశాడు . 

అయితే ఈ సిద్ధాంతాన్ని అందరూ ఒప్పుకోలేదు . ఎంపిడోక్లీస్ ( క్రీ. పూ . 
492- 432 ) అనే మరో గ్రీకు తత్వవేత్త కాస్త వేరుగా ఆలోచించాడు. గాలి 
కూడా ముఖ్యమైనదే , అది మూల పదార్థమే. కాని ఈ భూమిలో గాలి కాకుండా 
పృథ్వి, నీరు , అగ్ని అనే మరో మూడు మూలపదార్థాలు ఉన్నాయని అతడి 
ఆలోచన . ఈ నాలుగు మూల పదార్థాలు ఉన్నాయన్న భావన ఇంచుమించు 
రెండు వేల ఏళ్ళ పాటు నిలిచింది . " 

గాలికి ఇతర పదార్థాలకి మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి . నీరు కంటికి 
కనిపిస్తుంది . పృథ్వి , అందులో ఉన్న వివిధ వస్తువులు -రాళ్లు, మట్టి , చెట్లు , 
జంతువులు, మొక్కలు మొదలైనవన్నీ కంటికి కనిపిస్తాయి . అగ్ని కూడా కంటికి 
కనిపిస్తుంది . కాని గాలిని చూడలేం. మరి నిజంగా ఉందా ? నిశ్చయంగా 
ఉంది . అందుకేగాలి ఓ ప్రత్యేకత గల పదార్థం. గాలి కూడా లేదంటే ఇక 
అసలేమీ లేదన్నమాట . 

నిశ్చలంగా ఉన్న గాలిలో కూడా ఏదో ఉంది అని నిరూపించిన 
మొట్టమొదటి వ్యక్తి హీరో అనబడే గ్రీకు ఇంజినీరు . హీరో ఈ ప్రయోగాన్ని 
రమారమి క్రీ.శ . 50లో చేశాడు . ( హీరో పుట్టుపూర్వోత్తరాలు మనకి కచ్చితంగా 
తెలియవు. ) 

ఒక గిన్నెని నీట్లో బోర్లిస్తే , ఆ గిన్నెలోకి నీరు ప్రవేశించదు అన్న సత్యాన్ని 
హీరో నిరూపించాడు. బోర్లించిన గిన్నెలో ముందే నిండుగా గాలి ఉంది కాబట్టి 
ఇక అందులోకి నీరు ప్రవేశించడానికిస్థలం లేదు . అదే ఆ గిన్నెకి అడుగు 
భాగంలో చిన్న కన్నం చేస్తే అందులోంచిగాలి బయటికి పోయి , నీరు లోపలికి 
ప్రవేశిస్తుంది . 


టోర్నాడో 


2 * వాతావరణం 


వాతావరణం - 3 


బంధింప 
బడ్డ గాలి , 


హీరోగాలి ప్రయోగం 


గాలి గురించి మరో విచిత్రమైన విషయం కూడా హీరో కనుక్కున్నాడు . 
గాలి బరువుచాలా తక్కువ . ఒక పాత్రలో మట్టిగాని, నీరు గాని పోస్తున్నప్పుడు , 
పోస్తున్నకొద్దీపాత్ర బరువు పెరుగుతుంది . ఒక దశలో ఇక మోయలేనంతగా 
బరువు పెరుగుతుంది . అలా కాకుండా ఒక బెలూన్లో గాలి నింపితే అది 
ఖాళీబెలూన్ కన్నా ఎక్కువ బరువుగా ఏమీ అనిపించదు . . 

గాలికి మరి బరువు ఉందా ? ఈ ప్రశ్నకి హీరో ఇచ్చిన సమాధానం 
డెమోక్రిటస్ (470 - 380 క్రీ. పూ . ) అనే మరో గ్రీకు తాత్వికుడి భావాల మీద 
ఆధారపడి ఉంది . మన చుట్టూ ఉన్నదంతా కంటికి కనిపించనంత చిన్న 
రేణువులతో సమకూడి ఉందని తలపోశాడు డెమోక్రిటస్. ఆ రేణువులు ఎంత 
చిన్నవంటే అంత కన్నా చిన్న రేణువులు సాధ్యం కాదు. ఆ రేణువుకే ఆటం 
( పరమాణువు ) అని పేరు పెట్టాడు. అభేద్యం అన్న అర్థం గల గ్రీకు పదం 
సుండి ఇది వచ్చింది . 

డెమోక్రిటస్ చెప్పిన విషయాలని కూడా చాలా మంది నమ్మలేదు . కాని 
హీరో నమ్మాడు . పరమాణువులు ఉన్నాయని నమ్మాడు హీరో . అంతేకాకుండా 
4 * వాతావరణం 


ద్రవాలలోను, ఘనపదార్థాలలోను పరమాణువులు ఒకదాన్నొకటి తాకుతూ 
ఉంటాయి అనుకున్నాడు. అలాంటప్పుడు ప్రత్యేక పరమాణువుల బరువు ఎంత 
తక్కువ అయినా అలాంటి అసంఖ్యాకమైన పరమాణువులు దగ్గరదగ్గరగా 
ఉంటాయికాబట్టి వస్తువు బరువు ఎక్కువ అవుతుంది . అలా కాకుండా గాలిలో 
అయితే పరమాణువులు దూరదూరంగా ఉంటాయి. కాబట్టి ఒక గాలిరాశిని 
తీసుకుంటే అందులో చాలా తక్కువ సంఖ్యలో పరమాణువులు ఉంటాయి. 
అందుకే గాలికి బరువు లేనట్టూ , ద్రవాలకి , ఘనాలకి బరువు ఉన్నట్టు 
అనిపిస్తుంది . 

అంతేకాకుండా మట్టిలోను, నీటిలోను పరమాణువులు అప్పటికేబాగా 
దగ్గరదగ్గరగా ఉండడం చేత ఇక వాటిని ఇంకా దగ్గరగా కుదించడానికి కుదరదు . 
అందుకే ద్రవాలని , ఘనాలని వాటి సహజ పరిమాణాల కన్నా తక్కువ 
పరిమాణాలకి కుదించడం సాధ్యం కాదు . 

కాని గాలిని కుదింపచేయవచ్చు . అంటే గాలిలో దూరదూరంగా ఉన్న 
పరమాణువులని దగ్గరకి తెచ్చే అవకాశం ఉంది . 

డెమోక్రిటస్ విషయంలో లాగానే, మన హీరో గారి గోల ఎవరూ 
పట్టించుకోలేదు . అలా కొన్ని శతాబ్దాలు గడిచాయి. నిజంగా పరమాణువులు 
ఉన్నాయా అని మనుషులు ప్రశ్నించడం ప్రారంభించారు . 1662లో రాబర్ట్ 
బాయిల్ అనేశాస్త్రవేత్త ఈ విషయం ఏంటో తేల్చుకోవాలి అనుకున్నాడు . 

పదిహేడు అడుగుల పొడవు ఉండి , జె అక్షరం ఆకారంలో ఉన్న ఓ 
గాజు గొట్టాన్ని తీసుకున్నాడు బాయిల్ .దాని పొడవైన కొస మూసి ఉంది . 
పొట్టిగా ఉన్న కొస తెరుచుకుని ఉంది . తెరుచుకుని ఉన్న పొడవైన కొస 
నుండి నాళంలోకి పాదరసం నింపుతూ వచ్చాడు. పాదరసం నాళం అడుగున 
పేరుకోసాగింది . పాదరసానికి అవతల నాళంలో ముందే ఉన్నగాలి పాదరసం 
అడుగున చిక్కుకుంది . పాదరసం మోతాదు పెరుగుతున్న కొద్దీఅడుగున 
చిక్కుకున్న గాలి పరిమాణం తగ్గుతూ వచ్చింది . హీరో చెప్పింది నిజం అని 
తేలింది . 

వాతావరణం - 5 


నాలుగు మూల పదార్థాలుఉన్నాయన్న గ్రీకు భావనను కూడా బాయిల్ 
సమ్మతించలేదు . ఒక పదార్థం మూల పదార్థమా , అంటే మూలకమా , కాదా 
అని పరీక్షించడానికి సులభమైన పరీక్ష , ఆ పదార్థం అంత కాన్న సరళమైన 
పదార్థంగా రూపాంతరం కాగలదా లేదా చూడడమే. మరో పదార్థంగా 
రూపాంతరం చెందలేని పదార్థమే మూలకం అవుతుంది . 

1803 నుండి పరమాణువులు ఉన్నాయన్న విషయాన్ని వైజ్ఞానిక ప్రపంచం 
సమ్మతించసాగింది . క్రమేపీ ఆ నమ్మకం సార్వజనీనం అయ్యింది . ఈ 
పరమాణువులు చిన్న చిన్న సందోహాలుగా ఏర్పడతాయని , ఆ సందోహాలని 
అణువులు ( molecule ) అంటారని ఇప్పుడు మనకు తెలుసు. చిన్న వస్తువు 
అన్న అర్థం గల లాటిన్ పదం నుండి ఈ మాలిక్యూల్ అన్న పదం వచ్చింది . 
మరి గాలిలో అణువులు ఉన్నాయంటే గాలికి తప్పకుండా బరువు ఉండి తీరాలి . 
అయితే అణువులు దూరదూరంగా ఉంటాయి కాబట్టి గాలి బరువు పెద్దగా 
ఉండదు . ఎంత తక్కువైనా ఎంతో కొంత ఉండాలిగా ? ఇటాలియన్ శాస్త్రవేత్త 
ఎవాంజెలిస్టా టారి సెల్లీకి ( 1608 - 1647) 1643లో సరిగ్గా ఇదే ఆలోచన 
వచ్చింది . 

నీటిని ఎత్తుకి ఎలా పంపు చెయ్యాలి అన్న సమస్య గురించి ఆలోచిస్తున్నాడు 
అతను. నీటినిదాని మట్టం కన్నా 400 అంగుళాలు పైకి ఎత్తవచ్చు . కాని 
ఎంత పంపు చేసినా అంత కాన్న ఎత్తుకి ఎత్తడానికి సాధ్యపడలేదు . 

నీటిని చుట్టూ ఉన్న గాలి పైకి ఎత్తుతోంది కాబట్టి నీటిని అంతవరకు 
అయినా పంపు చెయ్యడానికి వీలవుతోందని భావించాడు. టారిసెల్లీ. నీటి 

మీద వత్తిడి చూపుతున్న గాలి స్తంభం బరువు 400 అంగుళాల నీటి స్తంభం 
బరువుతో సమానం అన్నమాట . 

ఈ విషయాన్ని పాదరసంతో అయితే బాగా పరీక్షించవచ్చు . పాదరసం 
బాగా సాంద్రమైన ద్రవం. నీటి సాంద్రత కన్నా దాని సాంద్రత 13 . 4 రెట్లు 
ఎక్కువ . అంటే ఒక అంగుళం వెడల్పు , 30 అంగుళాల పొడవు ఉన్న పాదరసపు 
స్తంభం బరువు , ఒక అంగుళం వెడల్పు, 400 అంగుళాల పొడవు ఉన్న నీటి 
స్తంభం బరువుతో సమానం అన్నమాట . 

వాతావరణం - 7 


రాబర్ట్ బాయిల్ ప్రయోగం | 


6 


వాతావరణం 


ఒక పక్క మూసి ఉన్న నాలుగు అడుగుల పొడవు ఉన్న గొట్టాన్నిటారిసెల్లీ 
తీసుకున్నాడు . దాన్ని పాదరసంతో నింపి అవతలి పక్క కూడా బిరడాతో 
మూసేశాడు. దాన్ని పాదరసంతో నిండిన ఓ పెద్ద గిన్నెలోకి బోర్లించి బిరడా 
తీసేశాడు.గొట్టంలో ఉన్న పాదరసం మొత్తం కింద ఉన్న గిన్నెలోకిజారిపోలేదు. 
ఇంకా 30 అంగుళాల పొడవు ఉన్న పాదరసంగొట్టంలోనే ఉండిపోయింది . 
ఆ పాదరసం బరువుని గాలి మోస్తోంది అన్నమాట . 


శూన్యం 


మరి మన శరీరం మీద అణువణువునా గాలి అంత బరువు మోపుతున్నా 
కూడా ఆ వత్తిడి మనకి తెలియకపోవడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది . 
గాలి మన శరీరం మీద అన్ని దిశల నుండి వత్తిడి చేస్తుంది . మన శరీరంలో 
కూడా ఉన్నవాయువులు , ద్రవాలు ఆ వత్తిడికి ప్రతికూలంగా వత్తిడి చేస్తాయి . 
ఆకారణం వల్ల మనకి వాయుపీడనం తెలియదు .వాయుపీడనాన్ని కొలవడానికి 
టారిసెల్లీ రూపొందించిన పాదరసం స్తంభాన్ని ఇప్పుడు బారోమీటర్ 
అంటున్నాం. వాయుపీడనంలో సహజంగా కాలానుగతమైన మార్పులు 
వస్తుంటాయి.బారోమీటర్ సహాయంతో వాయుపీడనంలో మార్పులు గమనించి 
వాతావరణంలో మార్పులని కనిపెట్టవచ్చు . . 

టారిసెల్లీ ప్రయోగం ఓ ముఖ్యమైన విషయాన్ని తెలిపింది . ప్రాచీన 
కాలంలో వాయుమండలం ఏకంగా చంద్రుడి వరకు , ఆ పైన ఇంకా గ్రహాల 
వరకు విస్తరించి ఉందని నమ్మేవారు . .. 

మరి మన నెత్తిన అంత గాలి ఉంటేదాని బరువు ఇంకా చాలా ఎక్కువై 
ఉండాలి . ఎంత ఎత్తుకి పోయినా గాలి సాంద్రత మారదు అనుకుంటే , ఒక 
చదరపు అంగుళం మీద పదిహేను పౌన్ల వత్తిడిని చూపించడానికి వాయు 
మండలం ఐదు మైళ్ల మందం ఉండి ఉండాలి. 

అంతే కాకుండా గాలిలోకి.పైపైకి పోతున్నకొద్దీ 
వాయుపీడనం తగ్గుతుంది . 
ఎందుకంటే ఇప్పుడు కొంత భాగం గాలి మన అడుగున ఉంటుంది . మన 
పైనున్నగాలి మాత్రమేమన మీద వత్తిడి ప్రదర్శిస్తుంది .కాబట్టి పైపైకి పోతున్న 
కొద్దీవత్తిడి ఇంకా ఇంకా తగ్గిపోతుంది . 

ఫ్రెంచి శాస్త్రవేత్త బ్లెయిస్పాస్కల్ (1623 - 1662) తన మరిదికి రెండు 
బారోమీటర్లు ఇచ్చి ఫ్రాన్స్లో ఓ కొండ ఎక్కమని పంపించాడు. ఎత్తు పెరుగుతున్న 
కొద్దీపాదరసం మట్టం తగ్గుతూ రావడం మరిది గమనించాడు . 

ఎత్తు పెరుగుతున్న కొద్దీగాలి సాంద్రత మారుతూ వస్తుంది . 
వాయుమండలంలోని అట్టడుగు పొరలు వాటి పైన మైళ్ళ ఎత్తు ఉన్న 
వాయుస్తంభం బరువు మొయ్యాల్సి ఉంటుంది . ఆ బరువు వల్ల కింది పొరల 

వాతావరణం - 9 


పాదరసం 


గాలి పీడనం - 


టారిసెల్లీ మొదటి బారోమీటర్ - 1643 


ప్రత్యేక వైశాల్యం ఉన్న తలం మీద గాలి చూపించే వత్తిడినేవాయు 
పీడనం అంటారు. ముప్ఫై అంగుళాల పాదరసాన్ని గాని, 400 అంగుళాల 
నీటినిగాని మోయాలంటే , వాయు పీడనం విలువ ఒక చదరపు అంగుళం 
మీద 15 పౌన్లతో సమానం అయ్యుండాలి . 
8 , వాతావరణం 


2.వాయువులు 


మీదచాలా వత్తిడి ఉంది . పైకి పోతున్నకొద్దీపైన తక్కువ గాలి ఉంటుంది 
కాబట్టి , వత్తిడి తక్కువ అవుతుంది . 

అదే విధంగా పైకి పోతున్న కొద్దీ సాంద్రత తక్కువ అవుతూ వస్తుంది . 
అంటే గాలిలో అణువులు కదలడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది . 
ఒకే బరువు ఉన్న గాలి ఘనపరిమాణం ఎత్తులో ఇంకా ఎక్కువ అవుతుంది . 
అందుకేవాయు మండలం ఎత్తు ఐదు మైళ్ళ కన్నా ఎక్కువ అయ్యుండాలి . 
అంటే గాలి బరువు ఎక్కువని కాదు . అది అనుకున్న దాని కన్నా ఎక్కువ 
స్థలాన్ని ఆక్రమిస్తుంది . అని మాత్రమే 
దాని అర్థం . 

అలా పైపైకి పోతున్న కొద్దీ 
గాలిక్రమంగా పలచనైచివరికి ఇంచుమించు 
శూన్యంగా మారిపోతుంది . ఆస్థితిలో ఇక అక్కడో అణువు, ఇక్కడో అణువు 
మించి ఉండవు. దాన్నేవాక్యూమ్ ( శూన్యం ) అంటారు. ఈ వాక్యూమ్ అన్న 
గ్రీకు పదానికి ఖాళీ అని అర్థం . ఈ వాక్యూమ్ లేదా శూన్యం చంద్రుడి 
వరకు , ఆపై సుదూర తారల వరకు కూడా విస్తరించి ఉంటుంది . భూమి 
చుట్టూ ఈ సన్నని గాలిపొర ఉంది కాబట్టేమనలాంటి వాళ్లమంతా బతికి 
బట్టకట్టగలుగుతున్నాం . 


మూత లేని గిన్నెలో పోసిన నీరు క్రమంగా ఆవిరైపోతుంది . అలా ఆవిరైన 
నీరు ఏమవుతుంది ? 

నీటి అణువులు మెల్లమెల్లగా పైనున్నగాల్లోకి ప్రవేశించి దూరదూరంగా 
విస్తరిస్తాయి . అలా విస్తరించిన నీటి అణువులనే ఆవిరి ( వేపర్ ) అంటారు . 

ఆవిరి అన్న అర్థం గల లాటిన్ పదం నుండి వేపర్ వచ్చింది . ఈ ఆవిరి 
గాల్లోకి లేచి చల్లబడి తిరిగి నీటి బిందువులుగా మారుతుంది . అలాంటి 
బిందువులు తగినన్ని ఉంటే వాటినేమబ్బులు అంటారు. ఆ మబ్బుల నుంచి 
నీరు వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతుంది . నేల మీద పడ్డ నీరు ఎండిపోయి 
ఆవిరైమళ్లీ 
వాయురూపంలోకి మారుతుంది . 

మేఘాలు ఏరడతాయి 


సూర్యుని వేడిగా 
వల్ల నీరు ఆవిరి , 
అవుతుంది 


నీటి చక్రం 


అమేఘాలు 
చల్లబడి వాన 

కురుస్తుంది 
వాతావరణం + 11 


10 * వాతావరణం 


ఆల్కహాల్ , టర్పెంటయిన్ వంటి ద్రవాలు కూడా ఆవిరవుతాయి. ద్రవాలని 
వేడిచేస్తే ఇంకా తొందరగా ఆవిరి అవుతాయి. ఆ ఆవిరులని చల్లారిస్తేమళ్లీ 
ద్రవరూపానికి వస్తాయి . కానీ గాలి కాస్త ప్రత్యేకం . ఎంత చాల్లార్చినా అది 
ద్రవ రూపంలోకి మారదు . అది అంటార్కిటికాలో తీవ్రమైన శీతాకాలపు 
పరిస్థితులలో అయినా సరే ! 

1520లలో బెల్జియం దేశానికి చెందినజాన్బాప్టిస్టా వాన్ హెల్మాంట్ 
( 1580 - 1644 ) అనేరసాయనిక శాస్త్రవేత్త ఆవిరుల మీదకి తన ధ్యాస 
మళ్లించాడు. ద్రవాలకి , ఘన పదార్థాలకి కచ్చితమైన ఘనపరిమాణం ఉండడం , 
ఆవిరులకి లేకపోవడం అతడికి ఆశ్చర్యం కలిగించింది . ఒక పాత్రలో కాస్త 
ఇసుక గాని, నీరు గాని తీసుకుంటే అది ఆ పాత్రలో ఒక భాగం మాత్రమే 
ఆక్రమిస్తుంది . అదే ఆవిరి అయితే పాత్ర అంతా నిండిపోతుంది . 

ద్రవాలతోను, ఘనాలతోనుపోలిస్తే ఆవిరులు (గాలి కూడా ) అల్లకల్లోలంగా 
ఉండే పదార్థాలుకాబోలు అని భావించాడు హెల్మాంట్ . 

అలాగే అల్లకల్లోలంగా ఉండే ఆదిమ పదార్థం నుండి విశ్వం ఆవిర్భ 
వించింది అని భావించేవారు ప్రాచీన గ్రీకులు. ఆ ఆదిమ పదార్థానికి వాళ్లు 
కెయాస్ అని పేరు పెట్టారు. ఈ గాలి , ఆవిరులు ఆ ఆదిమమైన అల్లకల్లోల 
స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని కెయాస్ అని పిలవసాగాడు. అయితే ఆ 
పదాన్ని తన స్వంత భాషలో , స్వాభావికమైన పద్ధతిలో ఉచ్ఛరించినప్పుడు ఆ 
కెయాస్కాస్తా గ్యాస్గా పరిణమించింది . 

చివరకు ఆ మాటే అందరూ స్వీకరించారు. నేడు మనం గాలి ,వాయువులు . 
మొదలైన పదార్థాలన్నిటినీ 
గ్యాస్టుగానేపరిగణిస్తాం . 

మండే కట్టే నుండి ఓ ప్రత్యేకమైన వాయువుని వాన్ హెల్మాంట్ 
వెలికితీశాడు .దానికి గ్యాస్ సిల్వెస్టర్ అని పేరుపెట్టాడు. అంటే కట్టెనుండి 
వచ్చిన వాయువు అని అర్థం . అది నిజానికి ఆవిరి కాదు . ఎందుకంటే చల్లారిస్తే 
ద్రవంగా మారదు . అది కచ్చితంగా గాలి కూడా కాదు . ఎందుకంటే గాలికి 
కాస్త భిన్నంగా ప్రవర్తిస్తోంది . 


వాన్ హెల్మాంట్ చేసిన కృషికిగొప్ప స్పందన ఉందనడానికి లేదు .కాని 
1756లో జోసెఫ్ బ్లాక్ ( 1728 - 1799 ) అనే స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త 
సున్నపురాయిని వేడి చేస్తే అది మరో పదార్థంగా - సున్నంగా - 
మారిపోతుందని కనుక్కున్నాడు. ఆ చర్యలో వెలువడ్డ వాయువుని బ్లాక్ శ్రద్ధగా 
పరిశీలించాడు . ఈ వాయువు, వాన్ హెల్మాంట్ కనుక్కున్నవాయువు రెండూ 
ఒక్కటే అని తేలింది . ఈ వాయువునే నేడు మనం కార్బన్ డయాక్సయిడ్ 
( బొగ్గు పులుసువాయువు ) అంటున్నావు . 

కార్బన్డయాక్సయిడ్ ని సున్నంతో సంపర్కంలో ఉంచితే అది క్రమంగా 
సున్నపురాయిగా మారిపోతుంది . మరీ విడ్డూరం ఏంటంటే సున్నాన్నిఊరికే 
అలా గాల్లో వదిలేసినా కూడా అది క్రమంగా సున్నపురాయిగా మారిపోతుంది . 
అయితే ఈ మార్పుకాస్త మెల్లగా జరుగుతుంది . 

ఈ చర్యని బట్టి గాల్లో కాస్త కార్బన్ డయాక్సయిడ్ కలిసి ఉందని 
గమనించాడు బ్లాక్.. | 

దీన్ని బట్టి గాలి ఓ సరళమైన , సమజాతీయమైన పదార్థం కాదని 
అర్థమయ్యింది . అందులో కార్బన్‌డయాక్సయిడ్ కలిసి ఉంది కాబట్టి అది 
పలువాయువుల మిశ్రమం అయ్యుండాలి . అయితేగాల్లో కార్బన్డయాక్సయిడ్ 
పాలు 0. 035 శాతం (రమారమి 1/ 3000 ) మాత్రమే. 

నా అదేవిధంగా మనుషులు విడిచే శ్వాసలో మామూలుగాలిలో కన్నా ఎక్కువ 
పాలుకార్బన్డయాక్సయిడ్ ఉంటుంది అని బ్లాక్ కనుక్కున్నాడు . మనుషులు 
విడిచిన శ్వాసలో సున్నాన్ని ఉంచితే అది గాల్లో కన్నా వేగంగా సున్నపురాయిగా 
మారుతుంది . అలాగేకొవ్వొత్తి మండినప్పుడు కూడా కార్బన్ డయాక్సయిడ్ 
పుడుతుంది . 

మామూలు గాలికీ కార్బన్‌డయాక్సయిడ్ కీ మధ్య ఓ ముఖ్యమైన తేడా 
ఉందని కనుక్కున్నాడు బ్లాక్ . కొవ్వొత్తి గాల్లో మండుతుంది . కాని 
కార్బన్‌డయాక్సయిలో మండదు. మూసిన పాత్రలో కొవ్వొత్తిని మండించడానికి 
ప్రయత్నించాడు బ్లాక్ . మైనం పూర్తిగా ఆవిరయ్యేలోపలే కొవ్వొత్తి ఆరిపోయింది . 


12 + వాతావరణం 


వాతావరణం - 13 


జోసెఫ్ ప్రీస్టీఆవాయువుని ఒకగాజునాళం ద్వారా పాదరసం ఉన్న పాత్రలోకి 
పోనిచ్చి , ఆ పాదరసం మీద బోర్లించిన పాత్రలో సేకరింపబడేట్టు ఏర్పాటు 
చేశాడు . 

బోర్లించిన పాత్రలో సేకరింపబడుతున్నగాలి ఆ పాత్రలో ముందు ఉన్న 
పాదరసాన్ని క్రమంగా ప్రతిక్షేపిస్తూ వచ్చింది . అప్పుడు అతడు బోర్లించిన 
పాత్రకి మూత పెట్టి , ఆ పాత్రని పాదరసం ఉన్న పాత్రలోంచి బయటికి తీసి 
దాని ముఖం పైకి వచ్చేట్టు తిప్పాడు . 

ఇలా చెయ్యడం వల్ల ఆవాయువు ఎక్కడా గాల్లో కలవలేదు కాబట్టి దాని 
లక్షణాలని విపులంగా పరిశీలించడానికి వీలయ్యింది . కొన్ని వాయువులు నీట్లో 
కలుస్తాయి కాబట్టి ఈ ప్రయోగంలో ఎక్కడా నీరు లేకుండా జాగ్రత్త పడ్డాడు. 


ఈ ఫలితం బ్లాక్ కి ఆశ్చర్యం కలిగించలేదు . మండే కొవ్వొత్తి నుండి కార్బన్ 
డయాక్సయిడ్ పుడుతుంది . కాబట్టి కొవ్వొత్తి మండుతూ పోతే ఒక దశలో 
పాత్రలో కార్బన్డయాక్సయిడ్ మరీ ఎక్కువై కొవ్వొత్తి దీపాన్ని ఆర్పేసి ఉంటుంది . 

అలా కార్బన్ డయాక్సయిడ్ నిండిన పాత్రలో ఇప్పుడు బ్లాక్ సున్నాన్ని 
ప్రవేశపెట్టి కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించాడు. పాత్రలో ఇంకా ఏదో 
వాయువు ఉంది . అది కార్బన్డయాక్సయిడ్ మాత్రం కాదు . అయినా కూడా 
కొవ్వొత్తిని మళ్ళీ ఆ గాలిలో మండించడానికి ప్రయత్నిస్తే మండలేదు . 

ఇది చూసి బ్లాక్ ఆశ్చర్యపోయాడు. ఏంజరుగుతోందో అర్థంకాక సమస్యని 
తన శిష్యుడు డేనియల్ రూథర్ ఫర్డ్ ( 1749 - 1819) అనే స్కాటిష్ రసాయన 
శాస్త్రవేత్తకి అప్పచెప్పాడు . బ్లాక్ చేసిన ప్రయోగాలని 1772లో రూథర్‌ఫర్డ్ 
మళ్ళీ శ్రద్దగా చేసి చూశాడు. కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించిన పాత్రలో 
మిగిలింది మామూలు గాలి మాత్రం కాదు . ఎందుకంటే అందులో కొవ్వొత్తి 
మండడం లేదు . 

ఆరోజుల్లోనేజ్వలనం ఎలా జరుగుతుంది అన్న విషయం మీద శాస్త్రవేత్తలు 
ఏవేవో సిద్ధాంతాలు రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.జ్వలనానికి ప్లాగిస్థాన్ 
అనే ఓ ప్రత్యేకమైన పదార్థం అవసరమని వాళ్ళ ఊహ. ఈ ఫ్లాగిస్థాన్ అన్న 
పదం మండించడం అన్న అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది . ఏదైనా 
వస్తువు మండుతున్నప్పుడు ఆ మండుతున్న వస్తువు నుండి ఫ్లాగిస్టాన్ పుట్టి 
గాల్లో కలుస్తుంది . ఫ్లాగిస్టాన్తో నిండిపోయినగాలి ఇక అదనంగా ఫ్లాగిస్టాన్ని 
స్వీకరించదు . అలాంటి గాలికి రూథర్‌ఫర్డ్ ఫ్లాగిస్టికేటెడ్ ఎయిర్ ( ఫ్లాగిస్టీకృతమైన 
గాలి ) అన్న భార నామధేయాన్ని ఇచ్చాడు . . 

కొంతకాలం తరువాత రూథర్‌ఫర్డ్ కనుక్కున్న వాయువు నత్రజని 
( నైట్రోజన్) అని తెలిసింది . నైటర్ని ఉత్పన్నం చేసేది అన్న అర్థం గల గ్రీకు 
పదం నుండి అది పుట్టింది . ఎందుకంటే నైటర్ అన్న ఖనిజం నుండి ఈ 
వాయువును వెలికితీయవచ్చు . ఈ 

1774లో జోసెఫ్ ప్రీస్టీ(1733 - 1804) అనేఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త 
మరో వాయువుని కనుక్కున్నాడు. ఈ వాయువుని పరీక్షించాలన్న ఉద్దేశంతో 


- సేకరింపు 
* బడుతున్న 
వాయువు 


. 


. 


. 


. 


. 
. 


ఉత్పన్నం 


. 


. 


11 వేడిమి 


పాదరసం 


ఫ్రీస్టీ పరికరం 


ఈ ప్రయోగాలతో ప్రీస్టీ ఆసక్తి పాదరసం మీదకి మళ్ళింది . పాదరసాన్ని 
బాగా వేడి చేస్తేదాని ఉపరితలం మీద తుప్పు పట్టినట్టు ఎర్రని పొడి ఏర్పడడం 
గమనించాడు . ఆ పొడిని సేకరించి వేడిచేస్తే అది మళ్ళీ మెరిసే చిన్న చిన్న 
పాదరసపు బిందువులుగా మారడం గమనించాడు . అలా వేడిచేసినపుడు 
అందులోంచి ఏదో వాయువు వెలువడడం కూడా గమనించాడు . 

వాతావరణం - 15 


14 ఆ వాతావరణం 


ఈ కొత్త వాయువును ఓ పాత్రలోకి సేకరించి దాని లక్షణాలని 
పరీక్షించసాగాడు ప్రీస్టీ. మామూలుగాలికన్నా ఈ కొత్త వాయువులో అయితే 
వస్తువులు మరింత సులభంగా మండుతున్నాయని గమనించాడు. ఈ చిన్న 
కర్రపుల్లకి ఒక కొసలో నిప్పు అంటించాడు.కాసేపు అయ్యాక మంట ఆర్పేశాడు . 
కర్ర పుల్ల కొసలో ఇప్పుడు మంటలేకుండా కేవలం నిప్పు కణిక రగులుతోంది . 
ఆ నిప్పు కణికని ఈ కొత్తవాయువులోకి ప్రవేశపెడితే కణిక భగ్గున మండింది . 

గాలిలో గిస్టాన్ పాలుచాలా తక్కువ కాబోలు, అందుకేకట్టె అందులో 
మండుతోంది అనుకున్నాడు. ప్రీస్టీ. గాల్లోంచి ఆ కాస్త ఫ్లాగిస్టాన్ కూడా 
తొలగించగా వచ్చిన వాయువే ఈ కొత్త వాయువు అనుకున్నాడు ప్రీస్టీ. ఆ 
వాయువుకి డీ ఫ్లాగిస్టికేటెడ్ ఎయిర్ ( ఫ్లాగిస్థాన్ రహిత గాలి ) అని పేరు పెట్టాడు . 

ప్రీస్టీ కనుక్కున్న ఆ వాయువుకి త్వరలోనే ఆక్సిజన్ ( ప్రాణవాయువు ) 
అన్న నామం సార్థకమయ్యింది . ఆమ్లకారి అన్న అర్థంగల గ్రీకు పదం నుండి 
వచ్చింది ఈ పదం. ఆమ్లాలలో ఎప్పుడూ ఆక్సిజన్ ఉండి ఉండాలని ఆనాటి 
రసాయనిక శాస్త్రజ్ఞులు భావించేవారు. తదనంతరం ఆ నమ్మకం తప్పని తేలింది . 
పేరు దిద్దుకోవడానికి అప్పటికి ఆలస్యం అయిపోయింది . 

1766లో నైట్రోజన్, ఆక్సిజన్ ఆవిష్కరణలకి పూర్వం హెన్రీ 
కావెండిష్ 
( 1731 - 1810) అనే ఇంగ్లీష్ రసాయన శాస్త్రవేత్త ఒక ముఖ్యమైన సత్యాన్ని 
కనుక్కున్నాడు . కొన్ని ప్రత్యేక లోహాలమీద ఆమ్లాలని ప్రయోగిస్తేలోహం 
హరించుకుపోయి , ఏదో వాయువు ఉత్పన్నం అవుతుంది . కావెండిష్ ఆ 
వాయువుని సేకరించి పరీక్షించాడు . 

ఆవాయువుచాలా తేలికగా ఉంది . వివిధ వాయువుల సాంద్రతలని 
పోల్చి పరీక్షించినవాడిలో మొదటివాడుకావెండిష్ , ఒక నిర్ణీత ఘనపరిమాణంలో 
వివిధ వాయువుల పాళ్ళు ఎంతెంత ఉంటాయో కొలవడానికి ప్రయత్నించాడు 
కావెండిష్ . ఉదాహరణకి ఒక పాత్రలో గాలి బరువు 14 ఔన్సులు ఉంది 
అనుకుందాం . ఈ కొత్త వాయువును అదే ఘనపరిమాణంలో నింపితేదాని 
బరువు ఒక ఔన్సే ఉంటుంది .కావెండిష్ పరీక్షించిన వాయువులు అన్నిట్లోకి 
ఇది అత్యంత తేలికైనది . నేటికీ అదే అత్యంత తేలికైనది . 


పైగా ఈ కొత్త వాయువు తేలికగా మండుతుంది . నిజానికి మండిస్తే 
విస్ఫోటాత్మకంగా మండుతుంది .కావెండిష్ దానికి అగ్గిగాలి అని పేరు పెట్టాడు . 

గిస్థాన్ అంటే ఇదేనేమో అన్న ఆలోచన కూడా వచ్చింది .కావెండిష్ కనుక్కున్న 
గాలి మండినప్పుడు చిన్న చిన్న ద్రవం బొట్లుగా ఏర్పడుతోంది . పరీక్షించి 
చూడగా ఆ ద్రవం నీరని తేలింది . అందుకే ఈ వాయువుకి హైడ్రోజన్ ( ఉదజని ) 
అని పేరు పెట్టారు. నీటిని పుట్టించేది అన్న అర్థంగల గ్రీకు పదం నుండి 
హైడ్రోజన్ వచ్చింది . 

1774 నాటికే ఆంటాయిన్ లాంజీట్ లెవోషియే(1743 - 1794) అనే 
ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త కొంతకాలంగా జ్వలన ప్రక్రియని అధ్యయనం 
చేస్తున్నాడు , మూసిన పాత్రలో ఓ వస్తువును మండించినప్పుడు , లేదా లోహాల 
విషయంలో అయితే తుప్పు పట్టిస్తే, పాత్ర బరువుని అందులో ఉన్న పదార్థపు 
బరువుతో కలిపి పరిశీలిస్తే మొత్తం బరువులో ఏ మాత్రం మార్పురాదు . 
అంతేకాకుండా తుప్పు పట్టినలోహాల బరువు, మండించిన వస్తువుల బూడిద 
బరువు మండించడానికి ముందున్న మూల పదార్థపుబరువుకన్నా ఎక్కువగా 
ఉందని కూడా గమనించాడు . 

లోహాల బరువు పెరిగి మొత్తం పాత్ర బరువు ఎప్పట్లాగేఉందంటే పాత్రలో 
మరేదో అంశం బరువు తగ్గిఉండాలి . ఇక పాత్రలో మిగిలినది గాలి మాత్రమే, 
అంటే గాలి బరువుతగ్గి ఉండాలి .గాలిలో కొంత భాగంలోహంలోకి ప్రవేశించి 
ఉండాలి. 

ఈ ఊహ నిజమని నిరూపించాడు లెవోషియే. ఎందుకంటే తరువాత 
పాత్ర మూత తెరిచినప్పుడు తగ్గిన గాలి బరువును భర్తీ చెయ్యడానికి బయట 
ఉన్న గాలి లోపలికి ప్రవేశించడం గమనించాడు . అంతేకాక గాలితో నిండిన 
పాత్రను నీట్లో బోర్లించి అందులో లోహాన్ని తుప్పు పట్టనిచ్చినప్పుడు నష్టపోయిన 
గాలి భాగాన్ని భర్తీ చెయ్యడానికి నీటి మట్టం పైకి లేవడం కూడా కనిపించింది . 
అలా ఎగసిన నీరు గాలిలో సుమారు ఐదోవంతు భాగాన్ని భర్తీ చేసింది . 

ఈ ప్రయోగాలను బట్టి ఫ్లాగిస్థాన్ సిద్ధాంతం శుద్ధ తప్పు అని అర్థం 
చేసుకున్నాడు లెవోషియే. ఫ్లాగిస్టాన్ ని కలిపినందుకో , తీసేసినందుకో గాలి 


16 * వాతావరణం 


వాతావరణం - 17 


3. అణువులు - ఎత్తులు 


బరువు మారలేదు . అసలు ఫ్లాగిస్టాన్ అనేదే లేదు . నిజానికి గాలి మూలపదార్థం 
కాదు. అది రెండు విలక్షణమైన వాయువుల మిశ్రమం. ఆ రెండు వాయువులు 
మూలకాలు. గాలిలో 4 / 5 వంతులు నైట్రోజన్ , 1 / 5 వంతులు ఆక్సిజన్ 
ఉంటాయి. 

ఏదైనా పదార్థాన్ని మండించినపుడు , లేదా తుప్పు పట్టనిచ్చినప్పుడు అది 
గాలిలోని ఆక్సిజన్తో కలిసి బరువు పెరుగుతుందనివాదించాడు లెవోషియే. 
ఆక్సిజన్ మాయమై, నైట్రోజన్ మాత్రమేమిగులుతుంది . ఇనుము తుప్పు 
పట్టినప్పుడు అది ఆక్సిజన్‌తో కలిసి ఐరన్ ఆక్సయిడ్ గా మారుతుంది . 
పాదరసాన్ని వేడిచేసినప్పుడు అది ఆక్సిజన్తో కలిసి ఇటుక రంగు మెర్క్యురిక్ 
ఆక్సయిడ్ గా మారుతుంది . ఆ మెర్క్యురిక్ ఆక్సయిడ్ ని మళ్ళీ వేడిచేస్తేపాదరసం , 
ఆక్సిజన్లుగా విడిపోతుంది . మెర్క్యురిక్ ఆక్సయిడ్ నుండి వచ్చిన ఆక్సిజన్లో 
మామూలుగాలిలోకన్నా వస్తువులు త్వరగా మండుతాయి . ఎందుకంటేగాలిలో 
ఉన్నది కేవలం 1 / 5 వంతు ఆక్సిజనేగా ! 

ఆవిధంగా ప్లాగిస్టాతో పనిలేకుండా రూథర్ఫర్డ్ చేసిన ప్రయోగానికి , 
ఫ్రీస్టీ చేసిన ప్రయోగానికి వివరణదొరికింది . 

కట్టెలోను, కొవ్వొత్తిలోను ఉండే అణువులలో కార్బన్ పరమాణువులు 
ఉంటాయి. ( ఇంచుమించు నూరు శాతంకార్బన్ గల పదార్థాలకి బొగ్గు ఒక 
తార్కాణం.) కార్బన్ పరమాణువులు ఆక్సిజన్తో కలిస్తేకార్బన్డయాక్సయిడ్ 
తయారు అవుతుంది . ఎన్నో ఆక్సయిడ్ల లాగానేఇది కూడా వాయువేకాబట్టి 
గాల్లో కలిసిపోతుంది . అందుకే కట్టని మండించినపుడు మిగిలే బూడిద బరువు 
కట్టె బరువుకన్నా తక్కువగా ఉంటుంది . అందుకే కొవ్వొత్తిలో మైనం కాలినప్పుడు . 
ఇంచుమించు పూర్తిగా మాయమైపోతుంది . 

ఆధునిక రసాయనశాస్త్రానికి జ్వలన ప్రక్రియ గురించిన అవగాహన , 
అందుకు పాతికేళ్ళ తరువాత వచ్చిన పరమాణు సిద్ధాంతం పునాదులు. 


లెవోషియేకృషివల్ల నిజంగా గాలి అంటే ఏమిటో మనుషులకి అర్థం 
అయ్యింది . గాలిలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్ ( లెవోషియే 
అంచనా వేసినట్టు రమారమి 4/5, 1 /5 వంతులు అన్నమాట ) ఉంటుందని 
నేడు మనకు తెలుసు. అయితే 78 + 21 = 99 మాత్రమేకదా , మరి మిగతా 
ఒక శాతం గాలిలో ఏముంది ? 

మామూలుగా గాలిలో కొంచెం తేమ కూడా ఉంటుంది . కాని దాన్ని 
మనం లెక్కించడం లేదు . గాలిలోని అంశాలని పరిశీలించడానికి తేమను 
( అలాగేధూళిని కూడా ) తీసేస్తాం . వట్టి పొడిగాలినేతీసుకుంటాం . 78 శాతం 
నైట్రోజన్ , 21 శాతం ఆక్సిజన్ మాత్రమేఉన్న శుద్ధమైన గాలినేతీసుకుంటాం . 
గాలిలో కాస్తకార్బన్డయాక్సయిడ్ కూడా ఉంటుంది . కానిదాని పాలు 1 
శాతం కన్నాచాలా తక్కువ . 

గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్లుకాక మరేదో ఉందని కనుక్కున్న 
మొట్టమొదటివాడు కావెండిష్ , హైడ్రోజన్ కనుక్కున్నది ఇతడే . 

1785లో అతడు ఒక పాత్రలో గాలి తీసుకుని అందులోంచి విద్యుల్లతలని 
( ఎలక్ట్రిక్ స్పార్క్) పోనిచ్చాడు . ఆ విద్యుల్లతలలోని శక్తి ధాటికి నైట్రోజన్, 
ఆక్సిజన్లుకలిసి నైట్రోజన్ ఆక్సయిడ్ తయారయ్యింది . ( అలాంటి సంయోగాన్ని 
సాధించడానికి కావలసినంత శక్తి మామూలు ఉష్ణంలో ఉండదు . అదేజరిగితే 
కేవలం ఓకార్చిచ్చు వల్లవాతావరణంలో ఘోరమైన మార్పులు వచ్చేవి . ) 

వాతావరణం * 19 


18 * వాతావరణం 


మాత్రమే ఉంటాయని నిరూపించేయొచ్చునని సంబరపడ్డాడు. కార్బన్ 
డయాక్సయిడ్ వంటి వాయువులు కూడా ఉన్నా అవి అతి సూక్ష్మమైన 
మోతాదుల్లోనే ఉంటాయి. 

కావెండిష్ ఎంత వాయువు కలిపినా చివరికి కాస్త వాయువు మిగిలి 
పోయేది . మొత్తంగాలిలో అది ఎప్పుడూ 1శాతమే ఉండేది . విద్యుత్తు ప్రభావం 
వల్ల కూడా అది ఆక్సిజన్తో కలిసేది కాదు. ఆ వాయువు గాలిలో నైట్రోజన్ 
కాదు , ఆక్సిజన్ కాదు . కాని అది గాలిలో భాగమే. ఈ విషయాన్నికావెండిష్ 
వైజ్ఞానిక లోకానికి చాటాడు కాని ఎవరూ పట్టించుకోలేదు . ఇంచుమించు 
ఒక శతాబ్దకాలం పాటు ఈ ఒక శాతపు శేషం గురించి అంతా మరచిపోయారు . 


ఆక్సిజన్ 
21 శాతం 


ఇతర వాయువులు 
1 శాతం 


నత్రజని 
78 శాతం 


తన ప్రయోగశాలలో లెవోషియో 
నైట్రోజన్ ఆక్సయిడ్ అణువులని నీట్లో కరిగించి తొలగించవచ్చు . ఆ 
విధంగా ఉన్న ఆక్సిజన్ అంతా తొలగించబడుతుంది . ఇక మిగిలింది నైట్రోజన్. 
మరి కొంచెం ఆక్సిజన్న కలిపి చూశాడు కావెండిష్ . అలా ఇంకా ఇంకా 
ఆక్సిజన్న కలుపుతూ వచ్చాడు . 

అలా కలుపుతూ పోతే ఒక దశలో ఇక వాయువులే ఉండకూడదని 
ఆలోచించాడు కావెండిష్ . ఆ విధంగా గాలిలో కేవలం నైట్రోజన్, ఆక్సిజన్ 
20 . వాతావరణం 


గాలిలో భాగాలు 
అయితే ఇతర రంగాలలో పురోగతి జరుగుతూ వచ్చింది . 1811లో 
అమేడియా అవొగాడోఅనే ఇటాలియన్ శాస్త్రవేత్త ( 1776 - 1856) 
వాయువులని అధ్యయనం చేస్తూ ఓ ముఖ్యమైన సూచన చేశాడు . వాయువులు 
కచ్చితంగా అర్థం కావాలంటే , ఒక నియత ఘనపరిమాణంగల వాయువులో 
ఒక కచ్చితమైన సంఖ్యలో రేణువులే ఉన్నాయి అనుకోవాలన్నాడు. ఆ రేణువులు 
అణువులు కావచ్చు , పరమాణువులుకావచ్చు . దాంతో వాయువుల సాంద్రత 
అంతకు రెండు రెట్లు ఉంది . అంటే ఒక్కో ఆక్సిజన్ అణువులో రెండేసి ఆక్సిజన్ 
పరమాణువులు ఉండి ఉండాలి . రసాయన శాస్త్రవేత్తలు ఆక్సిజన్ అణువుని 
0 , అన్న చిహ్నంతో వ్యవహరిస్తారు . అదేవిధంగా నైట్రోజన్, హైడ్రోజన్ 
అణువుల్లో కూడా రెండేసి పరమాణువులు ఉంటాయి. అందుకే వాటినిN , 
అని, H, అని వ్యవహరిస్తారు . 


వాతావరణం - 21 


అవొగాడొసూచనలని అందరూ వెంటనేఆమోదించలేదు . శాస్త్రవేత్తలు 
కూడా మనుషులేగా మరి . ఒక కొత్త విషయాన్ని ఆమోదించడానికి కొన్ని 
సార్లుచాలా కాలం పడుతుంది . . 

1860లో రసాయనిక శాస్త్రంలో ఉండే అవకతవకలను 
సరిదిద్దేందుకుగాను యూరప్ లో రసాయనిక శాస్త్రవేత్తలంతా ఓ అంతర్జాతీయ 
సమావేశంలో కలిశారు. ఆ సమావేశానికి హాజరు అయిన వాళ్ళలో ఒకడు 
స్టానిస్లా కనీజారో ( 1826 - 1910 ) అనే ఇటాలియన్ రసాయనిక శాస్త్రవేత్త . 
అవొగాడ్రోసూచన గురించి అతడు రెండేళ్ళ క్రితమేవిన్నాడు . ఏ అణువులో 
ఎన్ని పరమాణువులు ఉంటాయి అన్న విషయంలో చెలరేగుతున్న వివాదాలకి 
అవగాడ్రోసూచన చక్కని పరిష్కారం కాగలదని కనీజారో సూచించాడు. తన 
వాదనలతో అందరినీ మెప్పించాడు , ఒప్పించాడు . 

1860కల్లాగాలి రసాయనిక విశ్లేషణ పూర్తయినట్టే. పూర్తిగా కాకపోయినా 
99 శాతం పూర్తయినట్టే. 

అయితే ఆరోజుల్లో శాస్త్రవేత్తల కృషి భూమికి దగ్గరగా ఉన్నగాలి పొరకే 
పరిమితం. మరి వారికి అందుబాటులో ఉన్నది అదేకదా . ఇంకా పైన ఉండే 
గాలి ఇక్కడ కిందన ఉండే గాలి లాగానే ఉంటుందని అనుకోవడం 
సమంజసంగానేఅనిపిస్తుంది .కాని అది నిజమేనా ? " 

ఎత్తులో గాలి ఎలా ఉంటుందో పరిశీలించాలంటే పాస్కల్ సోదరులు 
చేసినట్టు ఏ కొండలో , గుట్టలో ఎక్కిచూడాలి. కాని కొండలు, గుట్టలు ఎక్కడం 
ప్రమాదంతో కూడిన పని . మరో విషయం ఏమిటంటే యూరప్లో కొండలు 
మరీ అంత ఎత్తయినవి కావు. దక్షిణ అమెరికాలోను, ఆసియాలోను ఇంకా 
పెద్ద కొండలు ఉన్నాయ .కాని వాటిని ఎక్కడం బహుకష్టం . పైగా ప్రపంచంలో 
అతి పెద్ద పర్వతం కూడా కేవలం 5 . 5 మైళ్ళ ఎత్తే ఉంది . 

అయితే 1783లో జోసెఫ్ మిచెల్ మాంట్ గోల్ఫియర్ ( 1740 - 1810 ), 
అతడి సోదరుడుజాన్ ఎతియన్ మాంట్ గోల్ఫియర్ (1745 - 1799 )గాలి 
బుడగను కనుక్కున్నారు . తేలికైన వాయువుతో నింపబడ్డ ఈ బుడగ గాలికన్నా 
తేలికైనది కావడం వల్ల, నీటి మీద క తేలినట్టు గాల్లో బుడగ తేలుతుంది . 


1783 జూన్ 3న ప్రయోగించిన మాంగోల్సియర్ వేడి గాలి బుడగ 


మొదటి బుడగను మాంట్ గోల్ఫియర్ జూన్ 3 , 1783లో ఎగురవేశాడు . 
అందులో వేడిగాలి వాడారు.కానీ 
జాక్ అలెగ్జాండర్చార్లెస్ ( 1746 - 1823 ) 
అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త వేడిగాలికి బదులు హైడ్రోజన్ ని వాడాలని సూచించాడు . 
1783 ఆగస్ట్ 27న హైడ్రోజన్ బుడగ ఎగరేయబడింది . 

అనతికాలంలోనే ఈ బుడగల క్రీడకి యూరప్లో బాగా ప్రాముఖ్యత 
పెరిగింది . వాటిని స్త్రీలు కూడా నడిపించడం ఒక విశేషం అయిపోయింది . 


వాతావరణం - 23 


22 + వాతావరణం 


ధర్మామీటర్లు,బారోమీటర్లు మొదలైన సాధనాలతో బుడగలు పైకెగిరాయి . 
బుడగలు దిగి వచ్చాక సాధనాలు నమోదు చేసిన విషయాలని పరిశీలించవచ్చు . 


బుడగను నడిపించిన మొట్టమొదటి మహిళ పేరు జీన్లాబ్రోస్ . బుడగలు 
ఎగరేయడంలో , అందులో ప్రయాణించడంలో ఉండే ఆర్బాటం, ఉత్సాహం 
ఇవన్నీ చూసి సామాన్య ప్రజానీకం కూడా ఈ బుడగల పట్ల ఆకర్షితులయ్యారు . 
కాని కొంతమంది మాత్రం ఈ బుడగలని వైజ్ఞానిక దృష్టితో చూడసాగారు . 
ఎంతైనా ఎత్తయిన కొండలు ఎక్కడం కన్నా బుడగలలో పైకెగరడంచాలా 
తేలిక . 

1784లో జాన్జెఫ్రిస్ ( 1746 - 1810) అనేఅమెరికన్డాక్టర్ లండన్ 
నగరం మీద బుడగలో ఎగిరాడు . తనతో పాటు ఓధర్మామీటర్ , వివిధ ఎత్తుల 
నుండి గాలిని సేకరించడానికి సాధనాలు తీసుకెళ్ళాడు . బుడగతో చేసిన 
మొట్టమొదటి వైజ్ఞానిక పరీక్ష ఇదే . 

అయితే జెఫ్రీస్ ఎగిరిన ఎత్తు మరీ అంత ఎత్తేమీకాదు . కాని 1804లో 
ఫ్రెంచ్ రసాయనిక శాస్త్రవేత్త లూయీ గే లుసాక్ (1778 - 1850) బుడగలో 
ఇంచుమించు 4 . 5 మైళ్ళ ఎత్తుకి ఎగిరాడు. యూరప్లోని అత్యున్నత పర్వతాల 
కన్నా ఈ ఎత్తు ఓ మైలు ఎక్కువ . గే లుసాక్ ఆ ఎత్తు నుండి గాలిని సేకరించాడు . 
భూమి ఉపరితలం వద్ద ఉన్న గాలిలోని అంశాల నిష్పత్తే అక్కడ కూడా ఉందని 
అతడు గమనించాడు . 

అయితే అంత ఎత్తులో గాలి పలచన అవుతుంది . బుడగకి వేలాడదీసిన 
తెరచివున్న గండోలా ( బుట్ట )లో నించున్న గే లుసా కి ఊపిరి తీసుకోవడం 
కష్టమయింది . అంతే కాకుండా పైకిపోతున్న కొద్దీచలి పెరిగింది . ఎందుకంటే 
పలచనైన గాలికి ఎక్కువ ఉష్ణాన్ని నిలుపుకునేగుణం ఉండదు . ఆ చలికి 
తట్టుకోవడం కష్టమయ్యింది . 

తరువాత 1875లో వెనకటి రికార్డు బద్దలు కొడదామని ముగ్గురు 
మనుషులు బుడగలో ప్రయాణించి 6 మైళ్ళు పైకి ఎగిరారు . కాని 
దురదృష్టవశాత్తు ఆ ప్రయాణంలో ఇద్దరూ ప్రాణాలు వదిలారు . మూడవవాడైన 
గాస్టన్ టి స్యాండ్యే (1843- 1899 ) ప్రాణాలతో తిరిగొచ్చాడు. ఆ తరువాత 
తెరిచి ఉన్న గండోలాలు ఉన్న బుడగల్లో విపరీతమైన ఎత్తులకి ఎగరడానికి 
ఎవరూ సాహసించలేదు . 

1892 నుండి నిర్మానుష్య ( మనుషుల్లేని ) బుడగలని పంపడం 
మొదలయ్యింది . వివిధ ఎత్తుల్లో పరిస్థితులని పరీక్షించడానికి అందులో 
24 , వాతావరణం 


అతడు అయితే 
అంతలా 
బుట్టలో 


KONTAVÖTTUD 


1783 ఆగస్టు 27నజాక్వెస్ 

చార్లెస్ ప్రయోగించిన హైడ్రోజన్ బుడగ 
లియాన్ఫిలిప్ టెస్రాన్ ద బార్ ( 1855 - 1913) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 
ఈ నిర్మానుష్య బుడగలతో ఎన్నో అధ్యయనాలు చేశాడు . ఎత్తు పెరుగుతున్న 
కొద్దీఉష్ణోగ్రత తగ్గుతూ ఒక ఎత్తులో - 55డిగ్రీల సెల్సియస్కి పడిపోతుందని 
గుర్తించాడు. ఇది సైబీరియాలో శీతాకాలపు ఉష్ణోగ్రతతో సమానం. అయితే 
ఆ ఎత్తు కన్నా పైకిపోయినా ఉష్ణోగ్రత - 55డిగ్రీల సెల్సియస్ మాత్రమే 
ఉంటుంది గాని అంతకన్నా తగ్గదు . 


వాతావరణం + 25 


1902లో టెస్రాన్ దబార్ వాతావరణంలో రెండు విలక్షణమైన ప్రాంతాలు 
ఉన్నాయని సూచించాడు. అడుగున ఉన్నదంతా మనకు మామూలుగా తెలిసిన 
వాతావరణం. మేఘాలు , వర్షాలు,గాలి దుమారాలువగైరా అన్నీ ఈ ప్రాంతానికి 
చెందినవే. ఈ ప్రాంతానికిటెస్రాన్ ద బార్ ట్రోపోస్పియర్ అని పేరు పెట్టాడు . 
మార్పు చెందే గోళం అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది . 
భూమధ్య రేఖకి పది మైళ్ళు ఎత్తు వరకు ఈ ట్రోపోస్ఫియర్ విస్తరించి ఉంటుందని 
ఇతడు నమ్మాడు . భూమధ్యరేఖకి దూరం అవుతున్న కొద్దీ ట్రోపోస్ఫియర్ ఎత్తు 
తగ్గుతూ ఉంటుంది .ధృవాల వద్ద ట్రోపోస్ఫియర్ ఎత్తు ఐదు మైళ్ళే ఉంటుంది . 


4 . ప్రశస్తవాయువులు - అయాన్లు 


వాతావరణ వాయువులలో ఇంకా తెలీని ఆ ఒక శాతంలో ఏముంది 
అన్న ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు . 

1882 నుండి జాన్ విలియం స్టట్ లార్డ్ రాలీ (1842 - 1919) అనే 
ఇంగ్లీష్ శాస్త్రవేత్త నైట్రోజెన్న శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నాడు . ఇతర 
పరమాణువులతో పోలిస్తే నైట్రోజెన్ పరమాణువుబరువు ఎంతో తెలుసుకోవాలని 
అతడి ఉద్దేశం . పరీక్ష కోసంవాడే నైట్రోజెన్ని రెండు విధాలుగా సేకరించాడు . 

మొదటి పద్ధతి, గాలిలో ఉన్న ఆక్సిజన్, నీటి ఆవిరి , కార్బన్‌డయాక్సయిడ్ , 
ధూళి మొదలైన వాటినన్నిటినీతొలగించడం . రెండవ పద్ధతి కొన్ని ప్రత్యేక 
ఖనిజాలని ఉపయోగించి నైట్రోజెన్ని తయారుచెయ్యడం రెండవ పద్ధతి . 

నైట్రోజెన్ పరమాణువుని ఏఖనిజం నుండి తీసినా , పరమాణువు బరువు 
మాత్రం ఒకటే కావడం గమనించాడురాలీ.కానిగాలి నుండి తీసిన నైట్రోజెన్ 
పరమాణువుల బరువు మాత్రం ఖనిజం నుండి తీసిన పరమాణువుల కన్నా 
కాస్త ఎక్కువ వుంది . తేడా ఎందుకు వస్తోందో రాలీకి అర్థంకాలేదు . పరిశోధనా 
వివరాలని వెల్లడి చేస్తూ ఈ చిక్కుముడి విప్పమని ఇతర శాస్త్రవేత్తలని 
అభ్యర్థించాడు . 

ఇంతలో సర్ విలియం 
రామ్సే ( 1852 - 1916) అనే స్కాటిష్ రసాయనిక 
శాస్త్రవేత్త ఈ సమస్యని చేపట్టడానికి అనుమతికోరాడు. దేనితోనూ కలియని 

వాతావరణం + 27 


1798లో జీలాబ్రాస్ అన్న మహిళ నడుపుతున్న బుడగను చూస్తున్న 

కులీన వర్గీయులు 
ఉష్ణోగ్రత పెరుగుదల ఆగిపోయే ఎత్తే ట్రోపోస్పియర్ కి సరిహద్దు . 
ట్రోపోస్ఫియర్ కి పైన ఉన్న ప్రాంతంలో వర్షాలు, దుమారాలు మొదలైనవి 
ఏవీ ఉండవని టెస్రాన్ ద బార్ అనుకున్నాడు . అందుకే ఆ ప్రాంతానికి 
స్ట్రాటోస్పియర్ అని పేరు పెట్టాడు. “పొరలు గలగోళం అన్న అర్థం గల గ్రీకు 
పదం నుండి ఇది వచ్చింది . 
26 * వాతావరణం 


వరకు తెలిసి రాలలకి మరియువులని పరి 


సర్ విలియంరామ్సే 
గాలిబుగ్గనుకావెండిష్ కనుక్కోవడం అతడికి గుర్తు . బహుశ ఆ ప్రయోగంలో 
నైట్రోజన్ కన్నా బరువైన వాయువేదో కలిసిందేమో? ఖనిజం నుండి తీసిన 
నైట్రోజన్ అయితే శుద్ధమైన నైట్రోజన్ మాత్రమే అయ్యుంటుంది . కాని 
గాలిలోంచి తీసిన నైట్రోజన్లో మరేదో బరువైన అజ్ఞాత వాయువు కలిసి 
వుండవచ్చు . అందుకే గాలి నుంచి తీసిన నైట్రోజన్ బరువు కాస్త ఎక్కువగా 
ఉండవచ్చు. 

ఆ నాటికేరసాయనిక శాస్త్రవేత్తలకి స్పెక్ట్రోస్కోప్ వినియోగం గురించి 
బాగా తెలుసు . ఈ సాధనంతో అణువులని , పరమాణువులని గుర్తుపట్టవచ్చు . 
వాయువుని వేడి చేస్తే కాంతిని వెలువరిస్తుంది . ఈ కాంతిలో చిన్న చిన్న 
తరంగాలు ఉంటాయి. ప్రతీ అణువు, లేక పరమాణువు కొన్ని ప్రత్యేక తరంగ 
దైర్ఘ్యాల వద్దేకిరణాలను వెలువరిస్తుంది . వేలిముద్రల సహాయంతో మనిషిని 
గుర్తుపట్టినట్టు తరంగదైర్ఘ్యాల సహాయంతో అణువుని గుర్తుపట్టవచ్చు . 
28 , వాతావరణం 


కావెండిష్ చేసిన ప్రయోగాన్నేరామ్సే కూడా చేసి చూశాడు . ఆ 
ప్రయోగంలో గాలిబుగ్గలోనివాయువులని పరీక్షిస్తేదాని తరంగదైర్ఘ్యాలకి , 
నైట్రోజన్ తరంగ దైర్యాలకి మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నట్టు తెలిసింది . 
అప్పటివరకు తెలిసిన మరే ఇతర మూలకాలూ అలాంటి తరంగదైర్ఘ్యాలను 
వెలువరించలేదు . 1895లో రామ్సే ఇదో కొత్త మూలకం అని నిస్సందేహంగా 
తెలుసుకున్నాడు .దానికి ఆర్గాన్ అని పేరు పెట్టాడు. ఈ గ్రీకు పదానికిజడం 
అని , సోమరి అని అర్థం వుంది . ఈ ఆర్గాన్ అణువులు ఒక దాంతో ఒకటి 
కూడా కలియవు . అందుకే ఆర్గాన్ అణువులో ఒకే పరమాణువు ఉంటుంది . 
ఒక్క ఆర్గాన్ పరమాణువు బరువు, రెండు పరమాణువులతో కూడుకున్న నైట్రోజన్ 
అణువు బరువు కన్నా ఎక్కువ ఉంది . 

అంటే శుద్ధమైన పొడిగాలిలో 78శాతం నైట్రోజన్, 21శాతం ఆక్సిజన్, 
1శాతం ఆర్గాన్ ఉంటాయన్నమాట . 

రామ్సేకాలం నాటికే రసాయనిక శాస్త్రవేత్తలు వివిధ మూలకాల గురించి 
ఎంతో తెలుసుకున్నారు . ఆర్గాన్ వంటి మూలకం ఉన్నప్పుడు , అలాగేమరే 
ఇతర అణువులతోనూ చర్య జరపని ఇతర మూలకాలు కూడా నిశ్చయంగా 
ఉండవచ్చన్న భావనచాలామందికి సబబు అనిపించింది .రామ్సే అలాంటి 
అణువుల అన్వేషణలో పడ్డాడు . 

ఆర్గాన్ ఆవిష్కరణ జరిగిన సంవత్సరమే, వేడిచేస్తే ఏదో వాయువుని 
వెలువరించే ఓఖనిజం గురించి విన్నాడురామ్సే. ఆవాయువు నైట్రోజన్ అని 
కూడా విన్నాడు. కాని అది నిజంగా నైట్రోజన్ యేనా ? 

రామ్సే ఆవాయువు నమూనాని కొంచెం తెప్పించుకున్నాడు.దాన్ని వేడిచేసి 
దాని నుండి వచ్చే తరంగదైర్యాలని పరీక్షించాడు . అది నిశ్చయంగా నైట్రోజన్ 
కాదు . అది ఆర్గాన్ కూడా కాదు. మరి అదేంటబ్బా ? 

చాలాకాలం క్రితం అంటే 1868లో ఫ్రెంచ్ ఖగోళశాస్త్రవేత్తపియర్ 
జూల్స్ సేసర్ జాన్సెన్ ( 1824 - 1907) సూర్యకాంతిలో కనుక్కున్న 
తరంగదైర్ఘ్యాలకి , ఈ కొత్త వాయువు నుండి వచ్చే తరంగ దైర్ఘ్యాలకి పోలిక 
ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడురామ్సే. వర్ణపటంలోని గీతలు సూర్యుడిలో 
ఉండే ఏదో కొత్త మూలకానికి సంబంధించినవని అనుకునిజాన్సెన్ ఆ 


వాతావరణం • 29 


ఉష్ణోగ్రతలు సాధించగలిగాడు . ఆక్సిజన్ - 183 డిగ్రీల సెల్సియస్ వద్ద , 
నైట్రోజన్ - 194 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ద్రవ్య రూపానికి వచ్చాయి . ఈ 
రెండు వాయువులని ద్రవీకరించాక , గాలిని కూడా ద్రవీకరించడానికి 
వీలయ్యింది .కాని మొదట్లో చిన్న చిన్న మొత్తాల్లోనే వీలయ్యింది . 

1895లో కార్ల్ లిండే (1842 - 1934 ) అనేజర్మన్ రసాయనిక శాస్త్రవేత్త 
ఈ సమస్యని చేపట్టాడు. పెద్ద మొత్తాల్లో , తక్కువ వ్యయంతో గాలి ద్రవాన్ని 
ఎలా తయారుచెయ్యాలో కనిపెట్టాడు. వాయురూపంలో ఉన్న గాలికన్నా 
ద్రవ్యరూపంలో ఉన్నగాలిసాంద్రతచాలా ఎక్కువ . అంటే ఒక గాలన్వాయు 
రూపం గాలిలో కన్నా ఒక గాలన్ ద్రవ్యరూపం గాలిలో చాలా ఎక్కువ , 
నానారకాల అణువులూ ఉంటాయి. రసాయనిక శాస్త్రవేత్తలు ద్రవ్యగాలినుండి 
పెద్ద మొత్తంలో శుద్ధ ఆక్సిజన్న, శుద్దనైట్రోజన్న, తగు మొత్తల్లో ప్రశస్త 
వాయువులని - అత్యంత అరుదైన 

జియాన్ని కూడా ఉత్పత్తి చేయగలిగారు . 


మూలకానికి హీలియం అని పేరు పెట్టాడు. హీలియోస్ అంటే గ్రీకు భాషలో 
సూర్యుడు అని అర్థం . ఆ విధంగా రామ్సేభూమి మీద హీలియం కనుక్కున్నవాడు 
అయ్యాడు . ఆ 

ఈ విధమైన అన్వేషణ కొనసాగిస్తూరామ్సే పెద్ద పెద్ద మొత్తల్లో ఆర్గాన్ 
వాయువును తీసుకునిదాని విశ్లేషణ మొదలెట్టాడు. వాటిలో చిన్న చిన్న మొత్తాల్లో 
ఇతర అజ్ఞాతవాయువులు కలిసి ఉండడం గమనించాడు . 1898లో అతడు 
మూడు కొత్తవాయువులని కనుక్కున్నాడు. వాటిలో మొదటిది నియాన్. నవీనం 
అనే అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది . రెండవది క్రిప్టాన్, గుప్తం 
అన్న అర్థం ఉన్న గ్రీకు పదం నుండి ఇది వచ్చింది . మూడవది జియాన్. 
అపరిచితం అన్న అర్థం గ్రీకు పదం నుండి ఇది వచ్చింది . 

ఆర్గాన్, హీలియంవాయువులతో ఈ మూడు వాయువలని కలిపి , వాటికి 
జడవాయువులని , లేదా ప్రశస్త వాయువులని పేరు పెట్టారు. ఈ వాయువులన్నీ 
కూడా వాతావరణంలో ఉంటాయి. అయితే ఆర్గాన్ తప్ప తక్కిన నాలుగూ 
అతి సూక్ష్మ మోతాదులో ఉంటాయి. గాలిలో కేవలం 1 / 50 , 000 వంతు 
మాత్రమే నియాన్ ఉంటుంది . ఇవి కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో 
కార్బన్‌డయాక్సయిడ్ , హైడ్రోజెన్ , మీథేన్ వాయువులు కూడా ఉంటాయి . 
ఒక మీథేన్ అణువులో ఒక కార్బన్ పరమాణువు, నాలుగు హైడ్రోజెన్ 
పరమాణువులు ఉంటాయి . 

గాలిలో నుండి తగుమోతాదుల్లో ఈ జడ వాయువులని వెలికితీయడం 
చాలా కష్టం . కానిరామ్సే తన కృషిని ప్రారంభించినరోజుల్లోనే 
వాయువుల 
మీది పరిశోధనలు కొత్త బాటలు తొక్కుతున్నాయి . 

1800 తొలి దశల్లో గాలిని ఎంతగా చల్లబరచినా అది ద్రవ్య రూపంలోకి 
మారేది కాదు . ఏళ్లు గడుస్తున్న కొద్దీశాస్త్రవేత్తలు ఇంకా ఇంకా తక్కువ 
ఉష్ణోగ్రతలు ఎలా సాధించాలో తెలుసుకున్నారు. దాంతో వరసగా ఒక్కొక్క 
వాయువుని ద్రవీకరిస్తూ వచ్చారు . 

చివరికి 1877లో లూయీ పాల్ కాయిటే ( 1832 - 1913) అనే ఫ్రెంచ్ 
శాస్త్రవేత్త ఆక్సిజన్ , నైట్రోజన్వాయువులు కూడా ద్రవీకరించేటంత తక్కువ 


ద్రవంగా 


మారటం 


గాలిలోపలికి 


కంపెసర్ 


C 


గాలినిద్రవీకరించే పరికరం 


30 * వాతావరణం 


వాతావరణం - 31 


1800ల చివరికల్లాగాలి అంతరంగ రచన ఇంచుమించు పూర్తిగా 
తెలిసిపోయింది . అయినా నింగి నిచ్చెనని ఎక్కాలన్న ఆశ శాస్త్రవేత్తల్లో ఇంకా 
చావలేదు . ఆరు మైళ్ళకి మించిన ఎత్తుకి మనిషి ఎక్కలేదు . అంతకన్నా ఎత్తుకి 
మనుషుల్లేని బుడగలే ఎగరగలిగాయి. 

కానీ మరీ ఎత్తుకి వెళితే గాలి బాగా పలచన అయిపోతుంది - మరి 
శ్వాస తీసుకునేదేలా ? మరి తెరిచిన బుట్టలో ప్రయాణించడానికి బదులు , 
లోపల మామూలు సాంద్రత వద్ద గాలి ఉన్న మూసిన మందిరంలో నిలుచుని 
ప్రయాణించవచ్చు కదా ? 


తదనంతరం పట్టుబట్టతో బదులు ప్లాస్టిక్ బుడగలు చేయసాగారు . 
వాటిలో ఎక్కి మనుషులు ఇరవై మైళ్ల ఎత్తు వరకు ప్రయాణించసాగారు . 
నిర్మానుష్య బుడగలు ముప్పై మైళ్ళ ఎత్తువరకు ఎగరగలిగాయి . 

ఇంకా ఎత్తులకి ఎగిరిన బుడగలు స్ట్రాటోస్ఫియర్ లో పై పైకి వెళ్తున్నకొద్దీ 
ఉష్ణోగ్రతస్థిరంగా లేదని తెలిపాయి . నిజానికి ఉష్ణోగ్రత పెరగసాగింది . 30మైళ్ళ 
ఎత్తు వద్ద స్ట్రాటోస్ఫియర్ అంతమైపోతుంది . ఆ పైన ఉన్నది ఉపరి వాతావరణం. 


1931 మేలో పైకి వెళ్ళటానికి తలకి రక్షణతో సిద్ధంగా ఉన్న 

వికార్డ్ అతని సహాయకుడు 
చివరికి సరిగ్గా అదే చేశారు. ఆగస్త్షికార్డ్ ( 1884 - 1962 ) అనేస్విస్ 
శాస్త్రవేత్త ఓ కొత్తరకం పెద్ద పెద్ద బుడగలు తయారు చేశాడు . వీటిలో 
అలూమినంతో చేసిన మందిరాలు ఉంటాయి. అందులో కూర్చుని ఇతగాడు 
1931లో ఇంచుమించు 11మైళ్ళు ఎత్తుకి ఎగిరాడు . బుడగని పైకి ఎత్తడానికి 
హీలియం వాయువు వాడాడు . హైడ్రోజన్ అంత తేలికైన వాయువు కాదు 
హీలియం. కాని హైడ్రోజన్లో అది మండదు , పేలదు కాబట్టి మరింత 
శ్రేయస్కరమైనది . 
32 . వాతావరణం 


పికార్డ్ బుడగలోని గండోలానుబవేరియన్ కొండల నుంచి 

వెనక్కి తెస్తున్న దృశ్యం 
ఇరవైమైళ్ళ ఎత్తుకి పైన ఉన్న వాతావరణం బరువు మొత్తం వాతావరణం 
బరువులో 2శాతం మాత్రమే. కాని అంత పలచని పొరలో కూడా ఎన్నో 
విచిత్రాలుజరుగుతాయి .. 

ఉదాహరణకిరాత్రిపూట ఆకాశంలోకి చూస్తే పరిపాటిగా తోకచుక్కలు 
కనిపిస్తాయి . ఇవి చిన్న పదార్థపు శకలాలు. అంతరిక్షంలో ఎగురుతూ వచ్చి 
భూమిని ఢీకొంటాయి. అవి ఉపరివాతావరణంలోంచిబాణాల్లాదూసుకొస్తు 
న్నప్పుడు వాటికి, చుట్టూ ఉన్న గాలికి మధ్య తీవ్రమైన రాపిడిజరుగుతుంది . 

వాతావరణం - 33 


ఆరాపిడి వల్ల ఆ వస్తువుల్లోని గతిశక్తి ఉష్ణంగా మారి , ఆ వేడికి వస్తువు 

మండి మసైపోతుంది . అక్కడ గాలి పలచనేకావచ్చు . కాని ఆ కాస్త గాలి 
చాలు ఉల్కలని మసి చెయ్యడానికి . అప్పుడు పుట్టే తేజం అరవై, ఎనభైమైళ్ల 
ఎత్తు వద్ద కూడా కనిపిస్తుంది . 
వేల అడుగులు 

వేల మీటర్లు 
రాస్, ప్రాథర్ ( 1961 ) 


120 


( సైమన్స్ ( 1957) 


100 


స్టీవెన్స్, ఆండర్సన్ ( 1935 ) 


సెటిల్ , ఫార్య 


(1933 ) 


ఇకపోతే సూర్యుడి నుండి ప్రచండ పరమాణువుల కన్నా చిన్న కణాలు 
దూసుకొస్తుంటాయి. ఈ కణాల ధారలనే సౌరపవనాలు అంటారు. ఈ కణాలకి 
విద్యుదావేశంతోపాటుగొప్ప శక్తి కూడా ఉంటుంది . ఇవి సూర్యుడి నుండీ 
అన్ని దిశలలోను దూసుకుపోతాయి. కొన్ని భూమిని కూడా ఢీకొంటాయి. ఆ 
తాకిడిలో భూమి ఉపరివాతావరణంలోకి చొచ్చుకు వచ్చి, అక్కడి అణువులని , 
పరమాణువులని విచ్ఛిన్నం చేస్తాయి . 

అలా విచ్ఛిన్నం అయిన అణువులకి , పరమాణువులకి విద్యుదావేశం 
ఉంటుంది . వీటినే అయాన్లు అంటారు. విద్యుదావేశం లేని తటస్థ అణువులకన్నా 
ఇవి మరింత శక్తివంతమైనవి . 
" మరి సహజంగా భూమి మీద పగటివైపు మాత్రమే సౌరపవనాల తాకిడి 
ఉంటుంది .రాత్రివైపు చేరకుండా భూమి దేహం అడ్డుపడుతుంది . విచ్ఛిన్నమైన 
అణువులు అవి కోల్పోయిన విడిభాగాలని తిరిగి పొంది , తాకిడిలో పొందిన 
అదనపు శక్తిని వొదులుకుంటాయి. అలా వెలువడ్డ శక్తి కాంతి రూపంలో 
వికరణం అవుతుంది . 

సౌరపవనాలని వంగేట్టు భూమి అయస్కాంత క్షేత్రం చేస్తుంది . అందుకే 
సౌరపవనాలు ప్రత్యేకించి ధృవాల వద్దేభూమిని తాకుతాయి . విచ్చిన్నమైన 
అణువుల నుండి వెలువడే కాంతి సరిగ్గా అక్కడే వెలువడుతుంది . ఆ కాంతికే 
అరోరా అని పేరు .ధృవరాత్రులలో ఇదో విశేషం . 

కళ్లకి స్పష్టంగా కనిపించేటంత అరోరా ని పుట్టించడానికి తగినంత గాలి 
భూమి ఉపరితలానికి వందమైళ్ళ ఎత్తులో కూడా ఉంది . కొన్నిసార్లు ఆరువందల 
మైళ్ళ ఎత్తులో కూడా అరోరా కనిపిస్తుంది . 

1950లలో ఇంకాచాలా ఎత్తువరకు , వాతావరణాన్ని కూడా దాటి పోగల 
రాకెట్లని ఎలా పంపాలో తెలుసుకున్నారు మనుషులు . ఈ పద్ధతిలో పన్నెండు 
వందల మైళ్ళ ఎత్తులో కూడా రాకెట్ గమనం మీద ప్రభావాన్ని చూపగల 
పెద్ద మొత్తాల్లో అణువుల, పరమాణువులరాశులు ఉన్నాయని కనుక్కున్నారు . 
ఆ ఎత్తుల్లో అధికభాగం హీలియం పరమాణువులు , హైడ్రోజన్ పరమాణువులు , 
హైడ్రోజన్ అణువులు మాత్రమేఉన్నాయి . భూమి వాతావరణంలోనేకాదు , 
ఈ సమస్త విశ్వంలోనూ ఇవే అత్యంత తేలికైన అణువులు . 

వాతావరణం • 35 


పికార్, కివ్ఫెర్ 


(1931) 


- 20 


తెకొస్లీవ్ . టెర్బం . 
గుడునోవ్ ( 1933 ) 
బెర్బన్ , సురింగ్ 
(1901 ) 
గ్లాషర్. క్వా ల్ 

" ఆండ్రియోలి, 
బ్రియాసి ( 1808 - 10 


( 1867 


గేలుస్సా 
5 


చా 


ర్లెస్ ( 178 ) 


రెండు శతాబ్దాలలో శాస్త్రజ్ఞులు చేరుకున్న ఎత్తులు 
34 * వాతావరణం 


అంతరిక్షం 


250 మెకు 


150 మైళ్ళు 


అయానోస్ఫియర్ 


1901లో ఇటాలియన్ ఎలక్ట్రికల్ ఇంజినీరు గుడేమో మార్కోనీ 
( 1874 - 1937) అట్లాంటిక్ మహాసముద్రానికి ఒక చివరన ఉన్న ఇంగ్లండ్ 
నుండీ అవతల చివరన ఉన్న న్యూఫౌండ్లాండ్ వరకు రేడియో తరంగాలని 
పంపించగలిగాడు. ఈ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది . ఎందుకంటే 
రేడియో తరంగాలు సరళ రేఖలోనే ప్రయాణిస్తాయి . ఇంగ్లండ్ నుండీ 
న్యూఫౌండ్లాండ్ ని చేరుకోవాలంటే రేడియో తరంగాలు భూమి వంపు వెంట 
వంగాలి . మరి అది ఎలా సాధ్యమయ్యింది ? 

1902లో ఆర్థర్ ఎడ్విన్ కెన్నెల్లీ( 1861 - 1939 ) అనే బ్రిటిష్ - అమెరికన్ 
ఎలక్ట్రికల్ ఇంజినీరు రేడియోతరంగాలుగాల్లోని అయాన్లని ఢీకొని పరావర్తనం 
చెందుతాయి అన్న వాదనని ప్రతిపాదించాడు. ఉపరివాతావరణంలో అయాన్లతో 
సమృద్ధిగా ఉన్న పొర ఒకటుందని అతడు సూచించాడు. రేడియో తరంగాలు 
అయాన్ల పొర నుండి పరావర్తనం చెంది భూమికి , మళ్లీభూమి నుండి 
పరావర్తనం చెంది అయాన్ల పొరకి ఇలా భూమ్యాకాశాల మధ్య కొట్టుమిట్టాడుతూ 
ఉంటాయి. ఆ విధంగా గజిబిజి గతులలో వంపుగా ఉన్న భూమి చుట్టూ అవి 
ప్రయాణించగలవు . 

సుమారు అదే కాలంలో ఇంగ్లీష్ ఎలక్ట్రికల్ ఇంజినీరు ఆలివర్ హీవిసైడ్ 
( 1850 - 1925) కూడా అలాంటి సూచననే చేశాడు . అందుకే ఆ వాయు 
ప్రాంతానికి కెన్నెల్లీ- హీవి సైడ్ ప్రాంతం అని పేరు పెట్టారు. 

1924లో ఎడ్వర్డ్ విక్టర్ ఆపిల్టన్ (1892 - 1965 ) అనేఇంగ్లీష్ శాస్త్రవేత్త 
గాల్లోకి రేడియో తరంగాలని పంపించి అవి నిజంగానే పరావర్తనం 
చెందుతున్నాయని నిరూపించాడు. ఈ కెన్నెలీ - హీఏసైడ్ ప్రాంతం సుమారు 
డెబ్బై మైళ్ళ ఎత్తులో ఉంది . ఆ పైన నూటయాభైమైళ్ల ఎత్తు వరకు ఇతర 
పొరలు ఉన్నాయి .రాబర్ట్ అలెగ్జాండర్ వాట్సన్ వాట్ ( 1892- 1937) అనే 
స్కాటిష్ శాస్త్రవేత్త అరవై మైళ్ళ ఎత్తుకి , నూటయాభై మైళ్ళ ఎత్తుకి మధ్యన 
అయాన్లతో సమృద్ధిగా ఉన్న ప్రాంతాన్ని అయనోస్ఫియర్ అనొచ్చని సూచించాడు . 

ఉపరివాతావరణంలో ఒక ప్రత్యేకమైనవాయువు ఉంటుంది . ఇది దిగువ 
పొరల్లో అరుదుగానే 
దొరుకుతుంది . ఈ వాయువుగతాన్ని తవ్వాలంటే 1840 


70 మైళ్ళు 


- - 


హెవీసైడ్ పొర 


అరోరా 


50 మైళ్ళు . 


. ఉల్కలు 


స్ట్రాటోస్ఫియర్ 


ఓజోన్ పొర - 
10 మైళ్ళు 
0 మైళ్ళు 


ట్రోపోస్ఫియర్ 
- సముద్రమట్టం 


భూమి వాతావరణం 


36 * వాతావరణం 


వాతావరణం • 37 


దాకా పోవాలి . క్రిస్టియన్ ఫ్రెడెరిక్ షోన్ మైన్ (1799 - 1868 ) అనేజర్మన్ -స్విస్ 
రసాయన శాస్త్రవేత్త విద్యుత్ ఉపకరణాల నుండి ఓ విచిత్రమైన వాసనరావడం 
పసిగట్టాడు. అదేదో కొత్త వాయువు నుండి వస్తోందని తెలుసుకున్నాడు . ఆ 
వాయువుని వేరు చేసి ,శాస్త్రీయంగా అధ్యయనం చేశాడు.దానికి ఓజోన్ అని 
పేరు పెట్టాడు. వాసన అన్న అర్థంగల గ్రీక్ పదం నుండి ఇది వచ్చింది . 

తదనంతరం ఆక్సిజన్‌కి ఓజోన్రూపాంతరం అని తెలిసింది . ఇందులో 
రెండుకి బదులు మూడు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి . ఆక్సిజన్లో 
కన్నా ఓజోన్లో శక్తి ఎక్కువ ఉంది . అందుకే పుష్కలంగా శక్తి ఉన్నప్పుడు అది 
ఆక్సిజన్ నుండి ఉత్పన్నమవుతుంది . ఆకారణం చేతనే అది విద్యుత్ ఉపకరణాల 
నుండి వెలువడుతుంది . శక్తి సరఫరా ఆపేయగానేవెంటనేఒజోన్ ఆక్సిజన్‌గా 
విడిపోతుంది . 


1913లో చార్లెస్ ఫాబ్రీ ( 1867- 1945) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త 
ఉపరివాతావరణంలో ఓజోన్ ఉందని నిరూపించాడు. సూర్యకాంతిలోని శక్తిని 
గ్రహించి అది ఆక్సిజన్ నుండి ఉత్పన్నమవుతుంది . సౌరశక్తి ప్రభావంచేత 
ఒక పక్క ఓజోన్ అణువులు ఉత్పన్నమవుతుంటే , మరోపక్క ఆక్సిజన్ 
అణువులుగా మారిపోతుంటాయి. 

వాతావరణంలో రమారమి పదిహేను మైళ్ల ఎత్తులో ఓజోన్ ఉన్న పొరని 
ఓజోనోస్ఫియర్ అంటారు. ఈ ఓజోనోస్ఫియర్ మనకిచాలా అవసరం . సూర్యుడి 
నుంచి వచ్చే అతిశక్తివంతమైన అతినీల లోహ కాంతిని అది గ్రహిస్తుంది . 
ఓజోన్ పొరని దాటి ఆ కాంతి వస్తే తేలికగా దిగువ వాతావరణంలో ఉన్న 
ఆక్సిజన్, నైట్రోజెన్లనిదాటేస్తుంది . అప్పుడా కిరణాలు భూమి మీద , జీవరాశుల 
మీద పడి చెప్పలేని హాని కలుగచేస్తాయి . ఇలా జరగకుండా స్ట్రాటోస్ఫియర్ లో 
ఉన్న ఓజోనేమనకు రక్ష . 


WM 

me 


ఆధునిక బుడగ 


38 ఆ వాతావరణం 


వాతావరణం • 39 


భూమి ఉపరితలం వద్ద గురుత్వాకర్షణకి 2/5 వంతులు ఉంటుంది . బుధుడు 
సూర్యుడికి అతి సన్నిహితంగా ఉన్న గ్రహం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది . 
కాబట్టి వాతావరణాన్ని నేలకు బంధించి ఉండడానికి ఆ గ్రహపు గురుత్వానికి 
బలం సరిపోదు . కాబట్టి అది కూడా చంద్రుడిలా నిర్వాతమైనదే . 

ఇక కుజగ్రహ విషయానికి వస్తే అది భూమి కన్నా సూర్యుడికి మరింత 
దూరంగా ఉంటుంది . కాబట్టి అక్కడ అంటార్కిటికా కన్నా చల్లగా ఉంటుంది . 
అక్కడి గురుత్వ ప్రభావం వల్లవాతావరణం ఉన్నా అక్కడి గాలిచాలా పలచగా 
ఉంటుంది . ఆ గాలి సాంద్రత పృథ్వీ వాతావరణపు గాలి సాంద్రతలో నూరో 
వంతు మాత్రమేఉంటుంది . 


5. అన్య లోకాలు 


జ్యూపిటర్ 


యురేనస్ 


శుక్రుడు చంద్రుడు 


rama 


భూమి కుజుడు 


MASAM 


వివిధ గ్రహాల సాపేక్షిక పరిమాణం 


ఘనపదార్థాల్లో అణువులు , పరమాణువులు ఒకదాన్నొకటి బలంగా 
పట్టుకుని ఉంటాయి. కానివాయువులో అలా కాదు .వాయువులలో అణువులు 
ఒకదాన్నొకటి అలా అతుక్కుని ఉండవు . అన్నీ దూర దూరంగా సంచరిస్తూ 
ఉంటాయి. పృథ్వీ వాతావరణంలోనివాయువులు కూడా అలాగేదూరంగా 
విస్తరించి అంతరిక్షంలో మాయమైపోవచ్చు . కాని భూమి గురుత్వారక్షణశక్తి 
వాటిని భూమిని వదిలిపోనివ్వదు . 

చిన్న గ్రహాలకి గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుంది . ఉదాహరణకి 
చంద్రుడి గురుత్వాకర్షణ భూమి ఉపరితలం వద్ద ఉండే గురుత్వాకర్షణలో 
ఆరోవంతు ఉంటుంది . చంద్రుడి చుట్టూ ఒక వాతావరణాన్ని పట్టి 
ఉంచగలిగేటంత బలమైనది కాదు చంద్రుడి గురుత్వాకర్షణ. కాబట్టి చంద్రుడు 
నిర్వాతమైన (గాలిలేని ) ప్రాంతం అన్నమాట . చంద్రుడి కన్నా చిన్న ఖగోళ 
వస్తువులన్నీ నిర్వాతమైనవే అవుతాయి . 

అదేవిధంగా గ్రహం ఎంత వేడిగా ఉంటేదానిమీద ఉన్నగాలి అణువులన్నీ 
అంత సంచలనంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహపు గురుత్వాకర్షణకి 
తన చుట్టూ ఒక వాతావరణాన్ని పట్టి ఉంచడం మరింత కష్ట అవుతుంది . 
ఉదాహరణకి బుధుడు ( మెర్క్యురీ), కుజుడు ( మార్స్ ) గ్రహాలనేతీసుకుందాం . 
రెండూ భూమి కన్నా చిన్నవే. రెండింటికీ ఉపరితలం వద్ద గురుత్వాకర్షణ 
40 * వాతావరణం 


మరో గ్రహానికి వాతావరణం ఉన్నంత మాత్రాన అక్కడ కూడా మన 
వాతావరణంలో ఉండేవాయువులే ఉన్నాయనుకోవడానికి లేదు . అసలు నిజానికి 
ఏ వాతావరణంలోనయినా ఇంత పుష్కలంగా ఆక్సిజన్ ఉండడం చాలా 
ఆశ్చర్యకరం. ఆక్సిజన్చాలా సక్రియమైన వాయువు. అది తేలికగా ఇతర 
పదార్థాలతో చర్యజరుపుతుంది . ఏ కారణం వల్లనైనా ఒక వాతావరణంలో 
ఆక్సిజన్ లభ్యం అయినా కాలక్రమేణా ఇతర పదార్థాలతో చర్యలుజరుపుతూ 
ఆ వాతావరణం నుండి క్రమంగా మాయమవుతుంది . 

మన వాతావరణంలో ఆక్సిజన్ ఉండడానికి కారణం పచ్చని మొక్కలే. 
ఇవి సౌరశక్తిని , కార్బన్‌డయాక్సయిడ్ ని , నీటిని కలిపి తమ దేహాలని 

వాతావరణం - 41 


నిర్మించుకుంటాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది . జంతువులు 
ఈ గాలిని పీల్చుకుంటాయి. గాలిలోని ఆక్సిజన్న, మొక్కలోని చక్కెరతో కలిపి 
కార్బన్‌డయాక్సయిడ్ ని , నీటిని ఉత్పన్నం చేస్తాయి . 


నిజానికి 1970లలో పంపిన రాకెట్ల వార్తను బట్టి కుజ గ్రహం మీది 
పలచని వాతావరణమంతా కార్బన్‌డయాక్సయిడ్ , నైట్రోజన్ మయం అని 
తెలిసింది . దీన్ని బట్టి మార్స్ మీద ఏవో కొన్ని సూక్ష్మజీవాలు తప్పించి భూమిని 
పోలిన విలక్షణమైన జీవ సంపద ఉండే అవకాశం లేదని నమ్మకంగా 
తెలుస్తోంది . 

శుక్ర ( వీనస్ ) గ్రహం ఇంచుమించు భూమి అంత పెద్దది .దాని గురుత్వ 
శక్తి కూడా భూమితో పోల్చదగ్గదే. 

దాని మీద కూడా కార్బన్‌డయాక్సయిడ్ తోను , 
నైట్రోజన్లోను కూడుకున్న సాంద్రమైన వాతావరణం ఉంది . 


పచ్చని మొక్కలు సౌరశక్తితో 
" కార్ట యాక్సయిడ్ , నీటిని 

ఉపయోగించుకుని పిండి 
పదార్థాలను తయారు చేస్తాయి . 
ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ని విడుదల చేస్తాయి 


జంతువులు గాలి పీల్చుకుని ఆక్సిజన్న 
తీసుకుంటాయి. కార్ట యాక్సయిడ్ని 

విడుదల చేస్తాయి . 


ఆక్సిజన్ చక్రం 


వీనస్ చుట్టూ దట్టమైన మేఘాలు 


ఈ రెండు ప్రక్రియల మధ్య సమతౌల్యం ఉంటుంది . జంతువులు ఎంత 
వేగంగా ఆక్సిజన్ ని వాడేస్తాయో, మొక్కలు అంత వేగంగా ఆక్సిజన్న ఉత్పన్నం 
చేస్తాయి . అందువల్ల మొక్కలు ఆక్సిజన్న ఉత్పత్తిచేసిన కోటానుకోట్ల 
సంవత్సరాలూ పృథ్వీ వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిస్థిరంగా ఉంది . 

మొక్కల్లో కార్బన్‌డయాక్సయిడ్ నుండి ఆక్సిజన్ ఉత్పన్నమయ్యేవిధానాలు 
జనించక ముందు పృథ్వీ వాతావరణంలో బహుశ ఆక్సిజన్ లేదేమో. 
కార్బన్డయాక్సయిడ్ మాత్రమే ఉండేదేమో. భూమి మీద పచ్చని చెట్లే 
పుట్టకపోయి ఉంటే పృథ్వీ వాతావరణం నేడు కార్బన్‌డయాక్సయిడ్తోను , 
నైట్రోజన్‌తోను నిండిపోయి ఉండేది . 
42. * వాతావరణం 


సూర్యుడికి భూమి కన్నా శుక్రుడు మరింత దగ్గర. కాబట్టి ఇంకా వేడిగా 
ఉంటుంది . భూమి మీద అయితేలోహాలతో పెద్ద మొత్తాల్లో కార్బన్‌డయాక్సయిడ్ 
కలిసి కార్బనేట్లు ఉత్పన్నం అవుతాయి . వీనస్ మీద ఉండే అధిక తాపం వల్ల 
కార్బనేట్లు కరిగిపోయి లోనున్న కార్బన్డయాక్సయిడ్ వాతావరణంలోకి విడుదల 
అవుతుంది . 

వాతావరణం - 43 


బృహద్ గ్రహాల వాతావరణం లోతుగా , సాంద్రంగా ఉంటుంది . అధికశాతం 
హైడ్రోజన్, హీలియంవాయువులు కలిగి ఉంటుంది . 


టైటాన్ 


మీమాస్ 


ఎన్సిలాడస్ 


టెథిస్ 


కార్బన్‌డయాక్సయిడ్ కి వేడిని నిలుపుకునే లక్షణం ఉంది . కాబట్టి 
వాతావరణంలో కార్బన్‌డయాక్సయిడ్ పెరుగుతున్న కొద్దీవీనస్ ఇంకా ఇంకా 
వేడెక్కిపోతుంది . వేడి పెరుగుతున్న కొద్ది కార్బనేట్లు ఇంకా ఇంకా 
విచ్చిన్నమవుతుంటాయి. దీని పర్యవసానంగా భూమి కన్నా 100 రెట్లు 
సాంద్రమైన శుక్రగ్రహ వాతావరణంలో కార్బన్‌డయాక్సయిడ్ పుష్కలంగా 
ఉంటుంది . అలాంటి వాతావరణంలో ఎంత వేడి నిలిచి ఉంటుందంటే శుక్రుడు 
మన సౌరమండలంలోకెల్లా అతి తప్తమైన గ్రహం అంటే ఆశ్చర్యం లేదు . 
సూర్యుడికి మరింత చేరువగా ఉండే బుధుడు కన్నా శుక్రగ్రహం ఉష్ణోగ్రత 
ఎక్కువ . కుజుడికి వేడిని నిలుపుకోగలవాతావరణం లేదు . 

ఒక అణువుగాని, ఒక పరమాణువుగాని,దాని పరిమాణం చిన్నదవుతున్న 
కొద్దీ, ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద దాని చలన వేగం మరింత ఎక్కువగా 
ఉంటుంది . అంత మేరకు అలాంటి అణువు మీద గురత్వపు పట్టు మరింత 
తక్కువగా ఉంటుంది . మరి పరమాణువులలో కెల్లాచిన్నవి హైడ్రోజన్, హీలియం 
అణువులు . 

సౌరమండలం రూపుదేలుతున్న తొలిదశలలో భూమి, తదితర గ్రహాలలో 
ఉండే పదార్థం మొత్తం హైడ్రోజన్, హీలియంల మయమైఉండేది . భూమి 

మొదలైన సన్నిహిత గ్రహాలు సూర్యుడికి బాగా దగ్గరగా రూపొందాయి. ఆ 
స్థితిలో వాటి వేడి ఎంత ఎక్కువగా ఉండేదంటే తేలికవాయువులైన హైడ్రోజన్ , 
హీలియంలు ఆ గ్రహాల మీద నిలవ లేకపోయాయి. సూర్యుడిలో స్వల్పంగా 
ఉన్న భారమైన అణువులతో , పరమాణువులతో ఈ సన్నిహిత గ్రహాలు 
తయారయ్యాయి . కాబట్టేభూమి , కుజుడు , శుక్రడు, బుధుడు , చంద్ర గ్రహాలు 
చిన్నవిగా ఉంటాయి. 

సూర్యుడికి దూరంగా ఉండే అంతరిక్ష ప్రాంతంలో మరింత చల్లగా 
ఉంటుంది . అక్కడ రూపొందుతున్న గ్రహాలు హైడ్రోజన్, హీలియంలని 
నిలుపుకోగలిగాయి . ఆకారణంవల్ల అవి పెద్దవయ్యాయి . వాటి గురుత్వం 
కూడా హెచ్చయ్యింది . కాబట్టి ఆ గ్రహాలు మరింత తేలికగా హైడ్రోజన్, 
హీలియంలని పట్టుకోగలిగాయి. ఆకారణం వల్ల గురుడు (జూపిటర్ ), శని 
( సాటర్న్), యురానస్, నెన్యూన్ గ్రహాలు బృహద్ గ్రహాలు అయ్యాయి . ఈ 


డయోన్ 


శనిగ్రహపు ఉపగ్రహాలు 
బృహద్ గ్రహాల ఉపగ్రహాలు బాగా చిన్నవి . కాబట్టి సౌరమండలపు 
అంచులలో ఉండే అతిశీతల అంతరిక్షంలో కూడా ఆ ఉపగ్రహాల మీద పెద్దగా 
వాతావరణం ఉండదు , ఒక్క టైటన్ ఉపగ్రహాన్ని మినహాయిస్తే. ఈ టైటన్ 
అనేది శని ఉపగ్రహాల్లో కెల్లా పెద్దది. దీని పరమాణం కాస్త ఎక్కువే. చలి 
కూడా బాగా ఎక్కువ. కాబట్టి ఈ ఉపగ్రహం మీద మాత్రం వాతావరణం 
ఉంటుంది . 

టైటన్ మీది వాతావరణాన్ని 1948లో జెరార్డ్ పీటర్ కూయ్పర్ 
( 1905 - 1973 ) ఆ 3డచ్ - అమెరికన్ శాస్త్రవేత్త కనుక్కున్నాడు . స్పెక్ట్రోస్కోతో 

వాతావరణం , 45 


44 * వాతావరణం 


ఒక్క గ్రహం (భూమి ) మీద మాత్రం ఇంచుమించు పూర్తిగా ఆక్సిజన్ , 
నైట్రోజన్వాయువులు ఉన్న వాతావరణం ఉంది . 

మనకు తెలిసిన గ్రహాలలో ఒక్క భూమి మీద మాత్రమేఆక్సిజన్ ఉంది . 
అందుకే అది మానవజాతికి నివాస యోగ్యమయ్యింది . 


అక్కడి కాంతిని పరిశీలించి అక్కడ మీథేన్ ఉందని కనుక్కున్నాడు . 1983లో 
ఒకరాకెట్ శనిగ్రహం పక్క నుండి దూసుకుపోతూ టైటన్ వాతావరణంలో 
అధికశాతం నైట్రోజన్ ఉందని కనుక్కుంది . నైట్రోజన్న స్పెక్ట్రోస్కోప్లో స్పష్టంగా 
గుర్తించడం కష్టం . 

మనకు తెలిసినంత మేరకు మన సౌరమండలంలో ఏడు గ్రహాల మీద , 
ఒక ఉపగ్రహం మీద వాతావరణాలు ఉన్నాయి . - 

నాలుగు గ్రహాల మీద ( గురుడు , శని , యురేనస్ , నెప్ట్యూన్లు) 
ఇంచుమించు పూర్తిగా హీలియం, హైడ్రోజన్వాయువులు ఉన్నవాతావరణాలు 
ఉన్నాయి . 

రెండు గ్రహాల మీద ( శుక్రుడు , బుధుడు ) ఇంచుమించు పూర్తిగా 
కార్బన్డయాక్సయిడ్ , నైట్రోజన్వాయువులు ఉన్న వాతావరణాలు ఉన్నాయి . 

ఒక్క ఉపగ్రహం ( టైటన్ ) మీద మాత్రం ఇంచు మించు పూర్తిగా నైట్రోజన్, 
మీథేన్ వాయువులు ఉన్న వాతావరణం ఉంది . 


శాంతి సామ్రాజ్యం - 1830లో ఎడ్వర్డ్ హెక్స్ వేసిన దృశ్యం 


46 * వాతావరణం 


వాతావరణం • 47 


